శ్రీః 
ఈ 
మహాకవిశ్రీకాళిదాసవిరచితమ్‌ 


కుమారసమ్మవమహాకావ్యమ్‌ 
ప్రథమః సర్గః 
రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 
వల్లభదేవవిరచితపజ్జికాసంస్క లతవ్యాఖ్యాసముల్లసితమ్‌ 


వౌ 


రామోర్వాా 315... M.A. (Sanskrit) 
లెక్చరర్‌ రిటైర్డ్‌, 
404, జంజనం కాంప్లెక్స్‌, చీరాల - 528155 


శ్రీః 

మహాకవిశ్రీకాళిదాసవిరచితమ్‌ 
కుమారసమృ్మవమహాకావ్యమ్‌ 

ప్రథమః సర్గః ' 

రామోరావిరచితమృణాళి నీ వ్యాఖ్య 
వల్లభదేవవిరచితపజ్లికాసంస్క ఎ్రతవ్యాఖ్యాసముల్లసితమ్‌ 


ప్రథమ ముద్రణ: 21-5-2010 
ద్వితీయ ముద్రణ : డిసెంబర్‌, 2017 


వతులు : 500 

పేజీలు : 184 

వెల రూ. : 100/- 

© RAVI MOHAN RAO, M.Sc., 34.0. 
Lecturer Retd., V.R.S. & Y.R.N. College, Chirala. 
Residence : 
Dandy House, 


Flat No : 404, Janjanam Complex, 
Opp. I Town Police Station, 
CHIRALA-523 155, Prakasam Dist. 
Andhra Pradesh. 

Cell : 9440115411 


D.T.P. by :- 

L.Durga Prasad, 

Sanjay Graphics, Printed at - 

CHIRALA. Karshak Art Printers, 


Cell: 9966156263 HYDERABAD 


శ్రీః 
శ్రీకుమారసమృవమహాకావ్యమ్‌ 
“ఉమోత్పత్తిర్నామ” ప్రథమః సర్గః 
హిమాలయవర్ణనమ్‌ 


నిరేశం కుర్వన్‌ కావ్యమారభతే. 
నిరేశమును చేయుచు కావ్యమును ప్రారంభించుచున్నాడు. 


శో అస్తుత్తరస్యాం దిశి దేవతాత్మా 
హిమాలయో నామ నగాధిరాజః। 
పూర్వాపరౌ తోయనిధీ వగాహ్య 
స్థితః పృథివ్యా ఇవ మానదణ్ఞః॥ 1 
శః మృణాళినీవ్యాఖ్యా క్ల 
పదవిభాగము: - అస్తి, ఉత్తరస్యామ్‌, దిశి, దేవతాత్మా, హిమాలయః, నామ, నగాధిరాజః, 
పూర్వాపరౌ, తోయనిధీ, వగాహ్య, స్థితః, పృథివ్యాః, ఇవ, మానదజ్ఞః. 


అవతారికా : వ 
వ 


స్తు 
pa) 
స్తు 


౨య9 


అన్వయ(క్రమము.:- ఉత్తరస్యామ్‌ దిశి దేవతాత్మా హిమాలయో నామ నగధిరాజః 
పూర్వాపరౌ తోయనిధీ వగాహ్య పృథివ్యాః మానదజ్ఞ్జః ఇవ స్థితః అస్తి. 


ప్రతివదార్థము: - ఉత్తరస్యామ్‌ దిశి = భారతదేశము యొక్క ఉత్తరదిక్కు నందు, 
దేవతా+ఆత్మ = దేవతాత్మగా గలవాడు, హిమాలయః నామ = హిమాలయము అని 
పేరు పొందిన, నగ+అధిరాజః = కొండల టేడు, పూర్వ + అపరౌ తోయనిధీ = తూర్పు 
పదమరల సముద్రములను, వగహ్య = వ్యాపించి, పృథివ్యాః = భూమికి, మానదణ్ణః +ఇవ 
= కొలతకట్టియా అన్నట్లు, స్థితః = ఉన్నవాడు, అస్తి = కలడు. 


తాత్పర్యము: - భారతదేశమునకు ఉత్తరదిక్కున దేవతాత్మయై హిమాలయము అని పేరు 
పొందిన కొండల టేటేడు తూర్పుపదమరల సముద్రములలోనికి వ్యాపించి భూమిని 
కొలుచుటకు ఏర్పడిన కొలతకట్ట్థియా అన్నట్లు ఉన్నవాడు కలడు. 

విభక్తులు/క్రియలు: - అస్తి-క్రియ; ఉత్తరస్యామ్‌ -ఉత్తరస్యాం, ఉత్తరాయాం; ఉత్తరయోః, ఉత్తరాసు. “ఉత్తరా” 
శబ్దము, ఆకారాంతస్తీ లింగము, సప్తమావిభక్తి ఏకవచనము; దిశి-దిశి, దిశోః, దిక్షు. దికృశబ్దము, శకారాంత స్త్రీ 
లింగము, సప్తమా విభక్తి ఏకవచనము; దేవతా +ఆత్మా-ఆత్మా, ఆత్మానౌ, ఆత్మానః. ఆత్మన్‌ శబ్దము, నకారాంత 
పుంలింగము, ప్రథమావిభక్తి ఏకవచనము; హిమాలయః-హిమాలయః, హిమాలయాౌ, హిమాలయాః, హిమాలయ 


8 మృణాళినీ వ్యాఖ్యా 


శబ్దము, అకారాన్త పుంలింగము, ప్రథమావిభక్తి ఏకవచనము; నామ-నామ, నామ్బీ-నామనీ, నామానీ, నామన్‌ 
శబ్దము, నకారాన్త నపుంసకలింగము, ప్రథమావిభక్తి ఏకవచనము; నగాధిరాజః-నగాధిరాజః, నగాధిరాజాౌ, 
నగాధిరాజాః, నగాధిరాజ శబ్దము అకారంత పుంలింగము, ప్రథమావిభక్తి ఏకవచనము. పూర్వాపరౌ-పూర్వపరమ్‌, 
పూర్వాపరౌ, పూర్వాపరాన్‌; అపర శబ్దము, అకారాంత పుంలింగము, ద్వితీయా విభక్తి ద్వివచనము, వగాహ్య- 
కృదన్లావ్యయము (ల్యబన్తము), స్థితః-స్థితః, స్థితౌ, స్థితాః, స్థిత శబ్దము, అకారాన్త పుంలింగము, ప్రథమావిభక్తి 
ఏకవచనము; పృథివ్యాః-పృథివ్యాః, పృథివ్యోః, పృథివీనామ్‌, పృథివి శబ్దము, ఇకారాన్త స్త్రీలింగము, షష్టీవిభక్తి 
ఏకవచనము, ఇవ-అవ్యయము, మానదణ్జః-మానదణ్ణః, మానదణ్ణా, మానదణ్డాః, దణ్జ శబ్దము, అకారాంత 
పుంలింగము, ప్రథమావిభక్తి ఏకవచనము. తోయనిధీ- తోయనిధిమ్‌, తోయనిధీ, తోయనిధీః, తోయనిధి శబ్దము, 
ఇకారాన్త పుంలింగము, ద్వితీయవిభక్తి ద్వివచనము. 

సమాసములు :- 

1) దేవతాత్మా - దేవతా ఆత్మా యస్య (బహువ్రీహి) సః; 

2) హిమాలయః - హిమానామ్‌ ఆలయః (షష్టీతత్పురుష); 

3) నగాధిరాజః - న గచ్చతి ఇతి - నగః, అగః (నకారలోపము వికల్పము), 
(నజ్‌తత్స్పురుషు, అధిరాజః - అధికఃరాజా (ప్రాదితత్పురుషు; నగానాం అధిరాజః 
(షష్టీతత్పురుష); 

4) పూర్వాపరౌ - పూర్వశ్చ అపరశ్చ (ద్వంద్వ) తౌ; 

5) తోయనిధీ - తోయానాం నిధిః (షష్టీతత్పురుష) తౌ; 

6) మానదణ్దః - మానస్య దణ్జః (షష్టీతత్పురుషు. 

సంధులు :- 

1) అస్తి + ఉత్తరస్యామ్‌ = అసుత్తరస్యామ్‌ - యణాదేశ సంధి. 

2) దేవతా + ఆత్మా = దేవతాత్మా - సవర్ణదీర్ణ సంధి. 

3) నగ + అధిరాజః = నగాధిరాజః - సవర్ణదీర్ణ సంధి. 

4) పృథివ్యాః + ఇవ = పృథివ్యా ఇవ - విసర్గలోప సంధి. 

పదవ్యుత్తత్తి - నిఘంటు ప్రమాణములు - కావ్య ప్రయోగాలు. 
1. అస్తి ఎ) మహాకవి శ్రీ కాళిదాసు 'కుమారసంభవి మహాకావ్యమును రచింపగోరి 

శ్లో సర్ధబన్లో మహాకావ్యముచ్చతే తస్ప లక్షణమ్‌! 

ఆశీర్షమ(న్మియా వస్తు నిర్దేళో వావి తన్ఫుఖమ్‌॥ 

అను శాస్త్రసంప్రదాయము ననుసరించి కావ్యాది యందు భారతదేశము యొక్క 
ఉత్తర దిక్కున “హిమాలయ” మను పేరు ప్రసిద్ధిచెందిన టీటేడు కలడు అను వస్తువును 
'అస్తీతి శ్లోకముచే నిర్దేశము చేసినాడు. 

బి) కావ్యాది “అక్షరు మజియు గణి ప్రాశస్య్యమును గూర్చి మహాకవి శ్రీ కాళిదాస 
విరచిత 'పుష్పబాణవిలాసమునకు “శృజ్ఞారచస్థికా” వ్యాఖ్యానము నందించిన శ్రీ పణ్ణిత 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 9 


వేంకట సార్వభౌముడు పేర్కొనిన “చమత్మార చిక యందలి భాగమును ఇచట 

అనుసంధానము చేసికొనదగును. ఆంధ్రవిశ్వవిద్యాలయము వారు ప్రచురించిన “చమత్కార 

చన్టికు చూడదగును. ఇందు కించిత్‌ వైవిధ్యమున్నది. 

శ్లో॥ యథోచితమిమే వర్ణా రసాదేరువయోగినః । 

న్యస్తా కావ్యముఖే వర్ణాస్తత్తద్దవతమూర్తయః ॥ 1-18 
శ్లో కర్తుః కారయితుః (ోతుః కల్పయన్తి శుభాళుఖే । 
అ(ఆ)కారః (ప్రీతిదాయీ స్వాన్నిషేధే తు వివర్హయః ॥ 1-19 
శ్లో! అకారో హర్షదః సో౭వి (కోధార్యాదిము నోచితః । 
ఇకారాది చతుష్ణుం తు కుర్యాత్తుష్షిమనోరథాౌ ॥ 1-20 
శ్లో అస్తుత్తరస్యాం వాగర్జౌ కళ్ళిత్మాన్తేత్యుదాహ్మతిః । 
కాళిదాస త్రయే(యో) జ్లేయా శుభయోర్థణ వర్ధయోః ॥ 1-39 
శ్లో!  అన్తుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజుః । 
వూర్వావరౌ తోయనిధీ వగాహ్యూ స్థితః వృథివ్యా ఇవ మానదణ్ణః ॥ క.నం.1-1 
శ్లో! వాగర్జావివ నంవృక్తొ వాగర్భవతిపత్తయే | 
జగతః వితరౌ వందే పార్వతీవరమేశ్వరౌ / రఘువంశమ్‌ - 1-1 
శ్లో! కల్చిత్మాన్తా విరహగు రుణా స్వాధికార్మాత్తమత్తః 
శా పేనాస్తజ్ఞమితమహిమా వర్షభోగ్వేణ భర్తుః / 
యక్షళ్ళుకే జనకతనయా స్నాన వుణ్యోదకేఘ 
న్నిగ్రచ్చాయా తరుభు వనతిం రామగిర్వాశమేథు ॥ మేఘదూతమ్‌ -1 
సి) అస్తి - సత్తాయామ్‌, అస్తిమాన్‌ = ధనికః, ఆస్తికః = పరలోకోకస్తీతి జ్ఞానవాన్‌, 
అస్య లిజ్లా తిబన్తత్వేం ప్రాతిపదికత్వాత్తద్ధితానాపత్తిః - అవ్యయము 

డి) అస్తి - అస (అస్‌) భువి (ఉండుట), అదాది ప్రకరణమ్‌ (2), పరస్మైపదీ, అకర్మకమ్‌, 
సేట్‌. అస్తి - స్తు - సన్తి లట్‌, ప్రథమపురుష ఏకవచనము. 

ఇ) “అ - వర్ణమాలలో ప్రథమాక్షరమైన “అ” స్థితికారుదైన శ్రీ మహావిష్ణువును 
సూచించుటచే “అస్యుత్తరస్వాం...” అని. ఈ కావ్యమును ప్రణవాక్షరమైన ఓం కారము 
లోని ప్రథమాక్షరము 'అి తో ప్రారంభించుట పరమపవిత్రముగ భావింపతగును. 
“అకారో విష్ణురుద్దిష్టఃి; 

2, దేవతాత్మా - హిమాలయః 

ఎ) దేవతా ఆత్మా యస్య సః దేవతాత్మా. దేవత ఆత్మగా కలవాడు అని వ్యుత్తత్తి. 
బుషిపుంగవులు భూభౌతిక సంపదలగు గిరులు, నదులు, పర్వతాలు, సముద్రాలు, గ్రహాలు, 
నక్షత్రాలు మొదలైన దేవతామూర్తులకు స్థావరజంగమ రూపాలున్నట్లు దర్శించినారు. 


10 మృణాళినీ వ్యాఖ్యా 


పైకి కనిపించే కదలని రూపాలు - స్థావరములు; పైకి కన్పించని కదిలే రూపాలు - 
జంగమములు. పర్వతసార్వభౌముడైన హిమవంతుడు భారతదేశముయొక్క ఉత్తరదిశ నందు 
కన్నులకు కన్పిస్తున్న మంచు కొండ రూపమే కాక తపోదృష్టికి మాత్రమే కనపడు జంగమ 
స్వరూపమూ ఉంది. ఇచట కుమారసంభవమహాకావ్యమున ఆజవ సర్గలోని దిగువ 
శ్లోకాలను అనుసంధానము చేసికొనదగును. 

శ్లో ధాతు తా(మాధరః (ప్రాంశురేవదారుబ్బహద్భుజః / 


(బకృత్రైవ శిలోరన్మః నువ్వక్తో హిమవానితి ॥ 6-651 
శ్లో! కాఠిన్యం స్థావరే కాయే - భవతా నర్వమర్పితమ్‌ ॥ 

ఇదం తు తే భక్తినమం నతామారాధనం వవుః ॥ 6-73 
శ్లో! జంగమం (పైపవ్యభావే వః - స్థావరం చరణాజ్మితమ్‌ ॥ 

విభక్తానుగ్రహం మనే - ద్వరూపమవి మే వవుః॥ 668 


ఓ బుషిపుంగవులారా! “1. నా జంగమాత్మకమయిన శరీరము మీయొక్క దాస 
భావము వలనను, 2. నా స్థావరమయిన పర్వతశరీరము మీ పాదములచే చిహ్నితమగుట 
వలనను, జంగమ స్థావరాత్మకములగు నా రెండు శరీరములును మీ అనుగ్రహమును 
విభజించుకొని పంచుకొన్నవని” నేను తలంచుచున్నాను. 
హిమవంతుని 'దేవతాత్మ గా వివరించటం వల్ల పితృదేవతల కూతురగు మేనకాదేవిని 
హిమవంతుడు వివాహమాడుట; ఈ దంపతులు జగన్మాతయగు ఉమాదేవిని కూతురుగా 
పొందుట, జగత్పితయగు పరమశివుణ్ణి “జామాతాిగా పొందుట మొదలగు 
వక,మాణకథాంశాలు సూచితమయినాయి. 

య్య 
బి) శ్లో॥ ....ఉదగద్రిస్టద్రిరాడ్‌ మేనకా. 
ప్రాణేశో హిమవాన్‌ హిమాలయ హిమ ప్రస్థా భవానీగురుః ॥ 4-98 
1. ఉదగద్రిః, 2. అద్రిరాట్‌, 3. మేనకాప్రాణేశః, 4. హిమవాన్‌, 5. హిమాలయః, 6. 
హిమప్రస్థః, 7. భవానీగురుః అని అభిధానచింతామణిః 

సి) హిమవన్నగము - భారతదేశానికి తూర్పు పడమరల నున్న రెండు సముద్రాల 
లోనికి జొచ్చుకొనిపోయి ఉన్న విషయాన్ని బ్రహ్మాండ పురాణము వివరించింది. 

శ్లో! కైలాసో పొమవాంళ్చెవ దక్షిణే వర్షపర్వతా / 

వూర్వవళ్చిమ గావేతావర్థవాన్తరూపస్థితా ॥ 

డి) ఉత్తరస్యాం దిశి దేవభూమయః, దక్షిణస్యాం దిశ్యసురభూమయః, మధ్యే 
మనుష్యభూమయః ఇతి పురాణప్రసిద్ధిః ఉత్తర దిక్కునందలివి దేవభూములని, దక్షిణ 
దిక్కులందలివి అసురభూములని, మధ్యలోనివి మనుష్యభూములని పురాణ ప్రసిద్ధి. 

ఇ) భూగోళం మీద ఏడు ప్రధాన పర్వతాలున్నాయి. వీనిని సప్తకుల పర్వతములు 
అంటారు. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 1l 


శ్లో దుహేంధద్రో మలయన్యవ్వాః శుక్తిమాన్‌ బుక్ష ఏవచ । 
వింధ్యళ్ళు పారియాత్రళ్ళ సప్తెతే కులవర్వతాః ॥॥ _శిత.ర -4-1-19,20. 
1. మహేంద్రము, 2. మలయము, 3. సహ్యము, 4. శుక్తిమంతము, 5. 
బుక్షము, 6. వింధ్యము, 7. పారియాత్రము. 
ఎఫ్‌) 'హిమవన్నగ' పరిధిని “శ్రుతి” ఇలా పేర్కొన్నది 
శ్లో॥ యావన్నాత్రా పృథివీ తావన్నాతో హామాలయః । 
యావన్నాత్రో పొమాలయః తావన్నాత్రా వుథివీ / 
పాఠాంతరాలు : -1) తోయనిధీ - వారినిధీ; 2) వగాహ్య - విగాహ్య 
(కియాదర్భము :- “సత్యాయామస్తి భవతి విద్యతే” అని 'ఆఖ్యాతచన్దికా 1-1-1 
ఎ) అస (అస్‌) భువి (ఉండుట) అదాది ప్రకరణమ్‌ - అకర్మకమ్‌ - అనిట్‌ - 
పరస్మైపదీ అస్తి - స్తః - సన్తి - లట్‌ ప్రథమపురు షైకవచనము. 
బి) భూ సత్తాయామ్‌ (ఉండుట) భ్వాదిప్రకరణమ్‌ - అకర్మకమ్‌ - సేట్‌ - పర 
భవతి - భవతః - భవన్తి - లట్‌ - ప్రథమపురుషైకవచనము 
సి) విద (విద్‌) సత్తాయామ్‌ (ఉండుట) దివాదిప్రకరణమ్‌ - ఆకర్మకమ్‌ - అనిట్‌ - 
ఆత్మనేపదీ, విద్యతే - విద్యేతే - విద్యన్తే - అట్‌ ప్రథమపురుషైకవచనము 
ఛందస్సు - 'కుమారసంభవి మహా కావ్యమున ప్రథమసర్ణ నందు శ్లోకములు ఇంద్రవజ్రా, 
ఉపేంద్రవజ్రా, వాటి కలయికతో నేర్పడిన ఉపజాతికిన్ని చెందినవి. 
లక్షణము: శ్లో స్వాదిన్రవజ్రా యది తౌ జగౌ గః । ఉపేన్రవ[జ్రా జతజాస్తతో గౌ । 
అనన్తరోదీరితలక్ష్మభాజౌ పాదౌ యదీయా వువజాతయ స్తాః ॥ ఇతి. 
అలంకారాలు: - ఉక్రేక్షాలంకారము - హిమవత్సర్వతము పూర్వాపర సాగరములలోకి 
వ్యాపించుట చేత భూమి కొలవటానికి సహజంగా ఏర్పడిన కొలతబద్ధవలె ఉన్నదని 
సంభావించుటచే ఈ శ్లోకమున ఉత్రేక్షాలంకారము ఉన్నదని చెప్పదగును. 
లక్షణము : శ్లో అవివక్షితసామాన్వా కించిచ్చోవమయా సవా | 
అతద్గుణ(క్రియాయోగా దుతశ్ర్రేక్షాతిళయాన్వితా // _కావ్యాలంకారః 2-91 
వివక్షితము కాని సాదృశ్యము కలదియు, కొంచెము ఉపమా సంబంధము 
కలదియు, ఏగుణక్రియలు ఉన్నట్లు వర్ణింపబడునో అట్టి గుణ క్రియలు లేనిదియు, 
అతిశయముతో కూడినదియు అగునది 'ఉత్రేక్షు. ఉత్రేక్షలో నాలుగు విషయము 
లుండవలెను. 1) ఇవాది శబ్దములు ప్రయోగించినను కవి సంభావన యందే తాత్సర్యము 
కాని సాదృశ్యము నందు ఉండదు. 2) ఇవ శబ్దములను ప్రయోగించుటచే కొంచెము 
ఉపమాచ్చాయ ఉండును. 3) ఒక వస్తువునందు ఏ గుణ క్రియలు ఉన్నట్లు వర్ణింపబడునో 
అవి వాస్తవమున అందు ఉండవు. 4) అతిశయము ఉండును. -బాలానందిని. వ్ల 


స్మైపదీ 


12 మృణాళినీ వ్యాఖ్యా 


అవతారికా :- ఇతఃపరం షోడశభిః శ్లోకైః హిమాద్రిం వర్ణయతి. 
శ్లో యం సర్వతైలాః పరికల్ప్య వత్సం 

మేరా స్థితే దోగ్ధరి దోహదక్షే | 

భాస్వన్తి రత్నాని మహౌషధీశ్చ 

పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీమ్‌ ॥| 2 
పదవిభాగము :- యమ్‌, సర్వశైలాః, పరికల్వ్య వత్సమ్‌, మేరౌ, స్థితే, దోగ్ధరి, దోహడదక్షే 
భాస్వన్తి, రత్నాని, మహౌషధీః చ, పృథూపదిష్టామ్‌, దుదుహుః, ధరిత్రీమ్‌. 
అన్వయ(క్రమము :- సర్వశైలాః యమ్‌ వత్సమ్‌, పరికల్ప్య, దోహదక్షే మేరౌ, దోగ్గరి, 
స్థితే, (సతి), భాస్వస్తి, రత్నాని, మహౌషధీః చ పృథూపదిష్టామ్‌, ధరి(త్రీమ్‌, దుదుహుః. 
(ప్రతివదార్థము :- సర్వశైలాః = మందరము మొదలైన అన్ని పర్వతములు, యమ్‌=ఆ 
హిమవంతుని, వత్సమ్‌ = లేగదూడనుగా, పరికల్చ్య = చేసినవై, దోహదక్షే = పిదుకుట 
యందు నేర్పరియైన, మేరౌ = మేరు పర్వతము, దోగ్గరి = దోగ్గగా, స్థితే (సతి) = నిలచి 
యుండగా, భాస్వన్తి = కాంతులీనుచున్న, రత్నాని = మరకత పద్మరాగాది శ్రేష్టములయిన 
మణులను, మహౌషదీఃచ = సంజీవని మొదలగు గొప్ప ఓషధులను, పృథూపదిష్టామ్‌ = 
పృథుచక్రవర్తి యొక్క ఉపదేశము మేరకు, ధరిత్రీమ్‌ = భూమిని గూర్చి, దుదుహుః = 
పిదికిరి. 
తాత్సర్షము :- మందరము మొదలైన సర్వ పర్వతములు ఆ హిమవంతుని లేగదూడనుగా 
చేసినవై, పిదుకుటయందు నేర్పరియైన మేరు పర్వతము దోగ్గగా నిలిచియుండుగా 
కాంతులీనుచున్న మరకత పద్మరాగాది శ్రేష్మయులయిన మణులను, సంజీవని మొదలగు 
గొప్ప ఓషధులను పృథుచక్రవర్తియొక్క ఉపదేశము మేర భూమిని గూర్చి పిదికిరి. 
1 విభక్తులు - క్రియలు :- 1) యమ్‌ - యమ్‌, యౌ, యాన్‌; దకారాన్త పుంలింగయచ్చబ్దము, 
ద్వితీయావిభక్తి ఏకవచనము. 2) సర్వశైలాః - సర్వశైలః, సర్వశైలౌ, సర్వశైలాః; అకారాన్త పుంలిజ్ఞ శైల శబ్దము, 
ప్రథమావిభక్తి బహువచనము. 3) పరికల్ప్య - అవ్యయము, ల్యబన్తము. 4) వత్సమ్‌ - వత్సమ్‌, వత్సౌ, వత్సాన్‌, 
అకారాన్త పుంలింగ వత్స శబ్దము, ద్వితీయవిభక్తి ఏకవచనము. 5) మేరౌ - మేరౌ, మేర్వోః, మేరుషు; ఉకారాన్త 
పుంలింగ మేరు శబ్దము. సప్తమీవిభక్తి ఏకవచనము. 6) స్థితే -స్థితే, స్థితయోః, స్థితేషు; అకారాన్త పుంలింగ స్థిత 
శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 7) దోగ్ధరి - దోగ్ధరి, దోగ్రోః, దోగ్బృషు; బుకారాన్త పుంలింగ దోగ్బృ శబ్దము, 
సప్తమీవిభక్తి ఏకవచనము. 8) దోహదక్షే - దోహదక్షే దోహదక్షయోః, దోహదక్షేషు; అనారాన్త పుంలింగ దోహదక్ష 
శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 9) భాస్తన్తి - భాస్వత్‌, భాస్వన్తీ, భాస్వన్తి; అకారాన్త నపుంసకలింగ భాస్వచ్చబ్దము, 
ద్వితీయావిభక్తి బహువచనము. భాస్‌ + మతుప్‌. తద్దితాన్తము. 10) రత్నాని - రత్నమ్‌, రత్వ రత్నాని; అకారాన్త 
నపుంసక లింగ రత్నశబ్దము, ద్వితీయవిభక్తి బహువచనము. 11) మహౌషధీః - మహౌషధిమ్‌, మహౌషధీ, మహౌషధీ, 
ఇ/ఈకారాన్త స్త్రీలింగ ఓషధిశబ్దము, ద్వితీయావిభక్తి బహువచనము. 12) చ-అవ్యయము, 18) పృథూపదిష్టామ్‌ 
- ఉప + దిశ + తృచ్‌, కృదన్తము, బుకారాన్త పుంలింగ ఉపదిష్ట్ర శబ్దము, ఉపదిష్టామ్‌ - ఉపదిష్టామ్‌, ఉ 
పదిష్టారౌ, ఉపదిష్టూన్‌. 14) దుదుహుః - క్రియ. 15) ధరిత్రీమ్‌ - ధరిత్రీమ్‌, ధరిత్రా, ధరిత్రీ; ఈకారాన్త 
స్రీలింగ ధరి త్రీశబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 13 


సమాసాలు :- 
. సర్వశైలాః - సర్వే చ తేశైలాః చ, సర్వశైలాః (కర్మధారయ సమాసం). 
. దోహదక్షే - దోహే దక్షః (సప్తమీతత్పురుష. ) తస్మిన్‌. 
. మహౌషధీః - మహత్యశ్చ తాః బెషధ్యశ్చ (కర్మధారయ.) తాః, 
. పృథూపదిష్టామ్‌ - పృథునా ఉపదిష్టా (తృ. తత్పురుష.) తామ్‌ 
. భాస్వన్తి - భాస్వన్తి చ భాస్వత్యశ్చ (ఏకశేష.) 
సంధులు :- 
1. మహా + ఓషధీః + చ = మహౌషధీశ్చ - వృద్ధిసంధిః, వృద్ధిరేచి (సూ 6-1-85). 
2. పృథు + ఉపదిష్టామ్‌ = పృథూపదిష్టామ్‌ - సవర్ణదీర్షసంధిః, అకః సవర్డే దీర 
(సూ 6-1-97). 
పదవ్యుత్తత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యస్రయోగాలు. 
1. పృథూపదిష్టామ్‌ - 
ఎ) శ్లో॥ వేనోనామ భవద్రాజా దుళ్చీలో దువ్చురాక్రమః । 
తం శప్వా మునయో జగ్ముః వీడితాస్తదువ(దవేః ॥ 
రాజాభావాత్తతో జాతా ధరిత్రీ దుర్ణనకులా + 
తతస్తు మునయః సర్వే సంచిన్ల మనసా వారిమ్‌ ॥ 
మమన్గున్తన్య వేనస్వ గత(పాణం కలేవరమ్‌ । 
అస్మాదభూన్మహోతేజా అరణోరివ పావకః । 
నారాయణాంళ సమ్ఫూతః వృథు వృథువరాక్రమః / _ శ్రీమద్భాగవతము4. 
బి) పృథువు వేనుని మర్దింపగ నతని శరీరము నుండి పుట్టిన వనితను “అర్చి' యను 
దానిని పృథువు పెండ్లాడినాడు. వేనుని పాలనమున నధర్మము పెరిగి వర్షములుగాని, 
పంటలుగాని లేకయుండుటచే పృథువు ప్రజా సంరక్షణము చేయుటకై గోరూపధారిణియైన 
భూమిని బాణముతో గొట్టబోయెను. భూమి భయమొంది “క్రతువులు లేక, ధర్మములు 
లేక పుడమి చోరీభూతమై యుండగ నారూపము ఉపసంహరించుకొంటిని. నాకు వత్సమును 
కల్పించి క్షీరము పిదుకుమని వేడెను. -పూర్వగాథాలహరి. మరిన్ని వివరములక్రై, ఆప్టీ 
నిఘంటువు, శ్రీమద్భాగవతం-4 స్కంధము చూడగలరు. 
సి) “ఆదిరాజః పృథుర్వన్యః .... - అభిధానచిన్తామణి 3-364. ఆదిరాజు, పృథుః, 
వైన్యః అను మూడు నామములను పేర్కొన్నది. 
డి) “ప్రథివ్రుదిభ్రస్థాం సంప్రసారణం సలోపశ్చ”, “ప్రథతే కీర్తిం వా విస్తారయతి స 
పృథుః రాజవిశేషో, విస్తీర్ణః పదార్గో వా” - ఉణాదికోషః 1-28 
ఇ) పృథుః - పృథ్వీ - పృధు (పుం-స్రీ-న), ప్రథ్‌ 10 be famous; aff. కు; and ‘ర 
changed to ‘బు’. -శబ్దసాగరః 


SET I [0 ౯ 


14 మృణాళినీ వ్యాఖ్యా 


2) శ్లో॥ గౌర్భూమిరచలాన్సర్వే కరారోత త్ర వయాంని చ । 
ఓషధ్యశళ్ళైవ భాన్వన్తి రత్నాని వివిధాని చ । 
వత్సళ్ళు పొమవానానీద్దోగ్థా మేరుర్మహోగిరిః / -సంజీవినీ వ్యాఖ్య నుండి. 
8) శ్లో! శైలైళ్ళు ఛభూయతే రాజన్సునర్హుగ్తా వనుంధరా । 
జెషధీర్వె మూర్తిమతీ రత్నాని వివిధాని చ / 
శ్లో॥  వత్సన్తు పామవానానీద్దోగ్లా మేరురహోగిరిః ॥ 
సమంద్రాః పొత్రతాం జగ్భురితివోనం వురాతనమ్‌ // వావం 144042 
(క్రియాదర్ధము :- దుదుహుః. 1) దుహ - (దుహ్‌) ప్రపూరణే (పిదుకుట), అనిట్‌ - 
ద్వికర్మకమ్‌ - (ఉభయ) పరస పదీ. 
2) దుదోహ - దుదుహతుః - దుదుహుః, లిట్‌ ప్రథమపురుష బహువచనము. 
3) శ్లో సర్వే న్వముఖ్యవళత్సేన న్వేన్వే పాత్రే వృథకయః / 
సర్వ కామదుఘాం వుథ్వీం దుదుహుః వుథుభావితమ్‌/ భా. 4-28-264 
ఖళ్లో॥ దుదోహ గాం న యజ్ఞాయ నస్వాయ మభువా దివమ్‌! రఘువంశమ్‌ -1-26. 
యజ్ఞార్థము ఆ దిలీపమహారాజు భూమిని పిండెను. పైరును వృద్ధిపొందించుటకు 
దేవేంద్రుడు స్వర్గమును పిండెను. 
అలంకారములు : - ఇట 'తుల్యయోగితాలంకారుమున్నదని చెప్పదగును. 
లక్షణమ్‌: శ్లో॥ న్యూనస్వావి విశిష్టేన గుణసామ్యవివక్షయా । 
తుల్యకార్యక్రియాయోగాదిత్యుకా తుల్వయోగితా // 
తక్కువ దానికి కూడ విశిష్టమైన దానితో గుణసామ్యమున్నదని 
చెప్పవలెననెడు ఇచ్చతో, అది విశిష్టమైన దానితో సమానమగు కార్యమును చేసినట్లు 
చెప్పుట తుల్యయోగితాలంకారము. కావ్యాలంకారః - బాలానందిని వ్యాఖ్యా. భూమి - 
ఆవు, హిమాలయము - లేగదూడ, మేరు పర్వతము - గొల్లవాడు. ఇచట దోహన 
(క్రియారూప సమాన ధర్మమును చేసినట్లు చెప్పుటచే ఇందు తుల్యయోగితాలంకారము 
కలదని చెప్పబడదగును. ల్ల 


శ్లో అనన్తరత్నప్రభవస్య యస్య 
హిమం న సౌభాగ్యవిలోపి జాతమ్‌ । 
ఏకో హి దోషో గుణసన్నిపాతే 
నిమజ్ఞతీన్లోః కిరణేష్వివాజ్మః ॥ తి 
పదవిభాగము :- అనన్తరత్న ప్రభవస్య, యస్య, హిమమ్‌, న, సౌభాగ్యవిలోపి, జాతమ్‌, 
ఏకః, హి, దోషః, గుణసన్నిపాతే, నిమజ్ఞతి, ఇన్లోః, కిరణేషు, ఇవ, అబ్బః. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 15 


అన్వయ(క్రమము :- అనన్తరత్నప్రభవస్య, యస్య, హిమమ్‌, సౌభాగ్యవిలోపి, న, జాతమ్‌, 
హి, ఏకః, దోషః, గుణసన్నిపాతే, ఇన్లోః, కిరణేషు, అబ్బ, ఇవ, నిమజ్ఞతి. 
(్రతివదార్ధము :- అనన్తరత్నప్రభవస్య = అపరిమితమయిన (్రేష్ట వస్తువులకు జన్మ 
స్థానమైనట్టి, యస్వ = ఆ హిమవంతునికి, హిమమ్‌ = మంచు, సౌభాగ్యవిలోపి = 
సౌందర్యమును తజుగజేయునది, న జాతమ్‌ = కాలేదు, హి = ఏలయన, ఏకః దోషః = 
ఒకదోషము, గుణసన్నిపాతే = గుణములయొక్క సమూహములో, ఇన్లోః = చంద్రుని 
యొక్క, కిరణేషు = వెలుగులలో, అజ్మః = మచ్చ, ఇవ = వలె, నిమజ్ఞతి = మునిగిపోవును. 
తాత్తర్యము :- అపరిమితమైన శ్రేష్టవస్తువులకు జన్మస్థానమైనట్టి ఆ హిమవంతునికి 
మంచువల్ల సౌందర్యమేమియు తటుగలేదు. ఏలయన, సద్దుణాల సమూహములో ఒక్క 
దోషము చంద్రకిరణాలలో నల్లని మచ్చవలె అంతర్లీనమైపోవును. 

విభక్తులు / (క్రియలు :- 1) అనన్తరత్నప్రభవస్య - ప్రభవస్య, ప్రభవయోః, ప్రభవాణామ్‌; అకారాన్త 
పుంలింగము, ప్రభవ శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 2) యస్య - యస్య, యయోః, యేషామ్‌; దకారాన్త 
పుంలింగము, యచ్చబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 3) హిమమ్‌ - హిమమ్‌, హిమే - హిమాని, అకారాన్త 
నపుంసక హిమ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 4) న - అవ్యయము. 5) జాతమ్‌ - జాతమ్‌, జాతే, 
జాతాని; అకారాన్త నపుంసక జాతశబ్దము, (ప్రథమావిభక్తి ఏకవచనము. 6)సౌభాగ్యవిలోపి - సౌభాగ్యవిలోపి, 
విలోపినీ, విలోపీని; ఇకారాన్త నపుంసకలింగ విలోపిశబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 7) ఏకః - అకారాన్త 
పుంలిబ్బస్సంఖ్యావాచకో నిత్యైకవచనాన్త ఏకశబ్దము. 6) హి - అవ్యయము. 9) దోషః - దోషః, దోషా, దోషాః; 
అకారాన్త పుంలింగ దోషశబ్దము. ప్రథమావిభక్తి ఏకవచనము. 10) గుణసన్నిపాతే - సన్నిపాతే, సన్నిపాతయోః, 
సన్నిపాతేషు; అకారాన్త పుంలింగ సన్నిపాతశబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 11) నిమజ్జతి - క్రియ, 12) 
ఇన్లోః - ఇన్లోః, ఇన్ఫోః, ఇన్దూణామ్‌; ఉకారాన్త పుంలింగ ఇన్దుశబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 18) కిరణేషు - 
కిరణే, కిరణాయోః, కిరణేషు; అకారాన్త పుంలింగ కిరణశబ్దము, సప్తమీవిభక్తి బహువచనము. 14) ఇవ - 
అవ్యయము. 15) అబ్బః - అబ్బు, అజ్కా అజ్బా; అకారాన్త పుంలింగ అబ్మశబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 


సమాసాలు :- 
1) అనన్తరత్నప్రభవస్య-అననాాని చ తాని రత్నాని(కర్మధారయ), అనన్తాని-అవిద్యమానః 
అన్తః యేషామ్‌ (బహువ్రాహి) తాని, అనన్తరత్నానాం ప్రభవః (ష. త. ) తస్య. 
2) సౌభాగ్యవిలోపి - సౌభాగ్యం విలుంపతీతి తచ్చీలః (ఉపపద తత్పురుష. 
8) గుణసన్నిపాతే - గుణానాం సన్నిపాతః (షష్టీతత్పురుషు, తస్మిన్‌. 
సంధులు :- 
1) కిరణేషు+ఇవ+అబ్బు = కిరణేష్వివాబ్బః, 
2) కిరణేషు+ఇవ = కిరణేష్వివ, యణాదేశసన్టిః, ఇకో యణచి (సూ 6-1-74). 
3) ఇవ+అబ్బ్మః = ఇవాబ్బః, సవర్ణదీర్షసన్ధిః, అకః సవర్ణే దీర (సూ 6-1-97). 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. రత్నమ్‌ - ఎ) “రత్నం స్వజాతిగ్రేష్టేకపి మణావపి నపుంసకమ్‌” -మేదినీకోశః 


16 మృణాళినీ వ్యాఖ్యా 


బి) “రత్నం గ్రేష్టే మణావపి”. -విశ్వకోశః 

సి) “రత్నం స్వజాతిగ్రేష్టేంపి”. -అమరకోశః 

డి) 'రమేస్త చి -ఉణాదికోశః, 3-14. ణ్యన్లాద్‌ రమేర్నప్రత్యయో మస్య తశ్చాదేశః। 
రమయతి హర్షయతీతి రత్నమ్‌। “జాతౌ జాతౌ యదుతృష్టం తద్ది రత్నం ప్రచక్షతే” 
అశ్వరత్నమ్‌, గజరత్నమ్‌, మణిరత్నమ్‌, స్త్రీరత్నమ్‌, ఇత్యాది. 

ఇ) “రత్నం వసు మణి ...... అని అభిధానచిన్తామణి “౩ నామములను పేర్కొన్నది. 

ఎఫ్‌)ళ్లో॥ దివం యది ప్రార్థయనే వృథా (కమః 

వితుః వ్రదేశాస్తవ దేవభూమయః । 
అథోపయన్తారమలం నమాధినా 
న రత్న్షమన్విప్యతి వృగ్యతే పొతత్‌ ॥ -కు.సం. ల5-4ర్‌, 

“... రత్నము తన్ను గైకొమ్మని ఒకరిని వెదికికొనదు. దానినే కోరి బరులు 
వెదికికొందురు.” 

జి) 'కన్యారత్నమయోనిజన్మ భవతామాస్తే వయం చార్జినఖ -మహావీరచరిత్ర, 1-30. 

హెచ్‌) “అగ్రేసరీభవతు కాంచనచక్రరత్నమ్‌” -నాగానందం. 5-37. 

ఐ) ఉమాదేవి అనే కన్యారత్నానికి, వైదూర్యము మొదలయిన మణిరత్నాలకు, 
దేవదారు మున్నగు వృక్షరత్నాలకు, మృతసంజీవని మున్నగు ఓషధి రత్నాలకు, గంగ 
మొదలైన నదీరత్నాలకు, సోమలత మున్నగు యజ్ఞద్రవ్యరత్నాలకు హిమవంతుడు 
జన్మస్థానమే. 

2. ఏకోహా దోషో గుణనన్నిపాతే, నిమజ్జతేన్లోః కిరణోప్పివాబ్బుః” అనేది “లోకోక్తి కి 
ఉదాహరణ. 

(క్రియాదర్భము :- నిమజ్జతి, ని-మజ్జతి. 1) టుమస్టో (మస్ట్‌) శుద్దా (శుభ్రపడుట) - 
సకర్మకమ్‌, అకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, తుదాదిప్రకరణమ్‌ (6). మజ్జతి - మజ్జతః, 
మజ్జిన్తి; లట్‌ ప్రథమపురు షైకవచనము. 

2)  మజ్జత్యాప్లవతే న్నాతి న్నాయత్యేతే ౨ వగాహతే ॥ 49 

స్వుర్భజ్జనే (కుదత్వేతే ... ఆఖ్యాతచన్దికా, 2-2-2. 

1. మజ్జ్ఞతి, 2.ఆఫ్లవతే, 3.స్నాతి, 4.స్నాయతి (ఏతే), 5.అవగాహతే (స్యుః), 
6.మజ్జనే, 7.క్రుడతి (ఏతే). 
అలంకారములు :- ఇందు 'అర్భాంతరన్యాసాలంకార'మున్నది. 
లక్షణము :- శ్లో! ఉవన్వసనమనన్య యదర్ధస్ఫోదితాద్భతే / 

జేయు సో౭ర్జాన్తరన్వాసః వూర్వార్థానుగతో యథా ॥ కావ్వ 2-72. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 17 


“'చంద్రకిరణాలలో నల్లనిమచ్చ మునిగిపోయినట్లు, ఈ లోకంలో సద్దుణాల 
సమూహములో ఒక్క దోషము లెక్కకు రాదు కదా” అని ఉత్తరార్థమునందలి అర్థము 
పూర్వార్థమునందలి అర్ధముతో సంబంధించు విధమునను, దానిని సమర్థించు విధమునను 
చెప్పబడుటచే ఇందు “అర్భాంతరన్యాసాలంకారి మున్నదని చెప్పబడినది. ల్ల 


శ్లో యశ్చాప్సరోవిభ్రమమణ్దనానాం 

సమ్పాదయిత్రీం శిఖరైర్చిభర్తి । 

వలహకచ్చేదవిభక్తరాగా - 

మకాలసన్య్యామివ ధాతుమత్తామ్‌ ॥ 4 
పదవిభాగము :- యః, చ, అప్సరోవిభ్రమమణ్దనానామ్‌, సంపాదయిత్రీమ్‌, శిఖరైః, బిభర్తి, 
వలాహకచ్చేదవిభక్తరాగామ్‌, అకాలసన్వామ్‌, ఇవ, ధాతుమత్తామ్‌. 
అన్వయ(క్రమము :- చ, యః, అప్పరోవిభ్రమమణ్ణనానామ్‌, సంపాదయిత్రీమ్‌, 
బలహకచ్చేదవిభక్తరాగామ్‌, ధాతుమత్తామ్‌, అకాలసన్టామ్‌, ఇవ, శిఖరైః, బిభర్తి. 
(్రతివదార్ధము *- (కిం) చ = మటియు, యః = ఆ హిమవంతుడు, అప్ప్సరోవిభ్రమ - 
మణ్బ్జినానామ్‌ = అచ్చరల యొక్క విపర్యాసముగా ధరించిన అలంకారములను, 
సంపాదయిత్రీమ్‌ = సమకూర్చునదియు, వలాహక - ఛేద - విభక్త - రాగామ్‌ = 
మేఘములయొక్క తునియల యందు సంక్రమితమయిన ఎజుపుగలదియు, ధాతుమత్తామ్‌ = 
సిందూర గైరికాది ధాతువులు కలిగి యుండుటను, అకాలసన్థామ్‌-ఇవ = కాల నియమము 
లేని సంజకెంజాయనువలె, శిఖరైః = శిఖరముల చేత, బిభర్తి = వహించుచున్నాడు. 
తాత్పర్యము :- మటియు, ఆ హిమవంతుడు, అప్సరసలు విపర్యాయముగా ధరించిన 
అలంకారములను సమకూర్చునదియు, మబ్బుతునకల యందు సంక్రమితమయిన ఎజుపు 
గలదియు, సిందూరగైరికాది ధాతువులు కలిగియుండుటను, అకాల సంజకంజాయవలె 
శిఖరములచే వహించుచున్నాడు. 
విభక్తులు / క్రియలు :- 1) యః - యః, యౌ, యే; దకారాన్త పుంలింగ యచ్చబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 2) అప్ప్సరోవిభ్రమమణ్ణనానామ్‌ - మణ్జనస్య, మణ్బ్జనయోః, మణ్బనానామ్‌; అకారాన్త పుంలింగ 
మణ్జనశబ్దము, షటష్టీవిభక్తి బహువచనము. 3) సంపాదయిత్రీమ్‌ - సంపాదయిత్రీమ్‌, సంపాదయిత్ర్యా, సంపాదయిక్రీ 
ఈకారాన్త స్ర్రీలింగ సంపాదయి త్రీశబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 4) శిఖరైః - శిఖరేణ, శిఖరాభ్యామ్‌, 
శిఖరైః; అకారాన్త పుంలింగ శిఖరశబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 5) బిభర్తి - క్రియ; 
6)వలాహకచ్చేదవిభక్తూగామ్‌ - రాగామ్‌, రాగే, రాగా ఆకారాన్త స్రిలింగ రాగా శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
7) అకాలసంధ్యామ్‌ - సంధ్యామ్‌, సన్ధే సంధ్యాఖ ఆకారాన్త స్త్రీలింగ సంధ్యాశబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
8) ఇవ - అవ్యయము. 9) ధాతుమత్తామ్‌ - మతుప్‌ ప్రత్యయము. ధాతు+ మతుప్‌ + తల్‌ + టాప్‌. ధాతుమత్తామ్‌, 
ధాతుమత్తామ్‌, ధాతుమత్తే, ధాతుమత్తాః; ఆకారాన్త స్త్రీలింగ ధాతుమత్తాశబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 


18 మృణాళినీ వ్యాఖ్యా 


సమాసాలు :- 

1) అప్పరోవిభ్రమమణ్దనానామ్‌ - విభ్రమేణమణ్జనమ్‌ (తృతీయతత్పురుష) 
విభ్రమమణ్జనమ్‌; అప్పరసాం విభ్రమమణ్జ్దనమ్‌ (షష్టీతత్సురుషు తేషామ్‌. 

2) బాలాహకచ్చేద విభక్తరాగామ్‌ - బలాహకానాం ఛేదాః (షష్టీతత్పురుష), 
బలాహకచ్చేదాః, బలాహకచ్చేదేషు విభక్తిః (సప్తమీతత్పురుషు, రాగో యయా 
(బహుప్రీహి), తామ్‌. 

3) అకాలసన్య్యామ్‌ - అకాలే సన్యా (సప్తమాతత్పురుష) తామ్‌. 

సంధులు :- 
1) యః+చ = యశ్చ, శ్చుత్వసస్థిః, స్తోశ్చునా శ్చుః (సూ 8-4-39) 
2) చ+అప్పరో = చాప్సరో, సవర్ణదీర్హసన్థిః 

పదవ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యస్రయోగములు. 
1. అపరసః - 

ఎ) అప్పరశృ్శబ్దము స్రీలింగము నందే బహువచనము నందే ప్రయోగింపబడును. 
“ప్రియాం బహుపష్వప్పరసః అని అమరము. 

వి) జలము నందు పుట్టినవారు అప్పరసలు. 'అద్భ్యుః సరన్తి ఉద్గచ్చస్తీతి అపరసః. 

సి) అందటిని ధైర్యము నుండి స్థలింపచేయువారు. అప్సరసలు. “అపనసారయన్ని 
న్థాలయన్తి ధైర్వాత్‌ సర్వాన్‌ ఇతి అవ్ఫరసః ” 

డి శ్లో॥ ఘృతాచి మేనకా రమా ఉర్వళీ చ తిలోత్తమా / 

నుకేళీ మంజుఘోషాద్వాః కథ్యతే 2. వురసో బుధైః/ వాలాయుధకోళు 88. 
శ్లో! అవ్వు నిర్భథనాదేవ రసాత్తన్మాద్వరన్రియః । 
ఉత్సేతుర్మనుజ శ్రేష్ట తన్మాదవృరసో ౨. భవన్‌ // రామాయణమ్‌. 
ఎఫ్‌) సాధారణంగా ఈ శబ్దము ఏకవచనం “అప్సరా” గా కూడా కనబడుతుంది. 
నియమవిఘుకారిణీ మేనకా నామ అవ్సురాః (పేషితా” -అభిజ్ఞానళకుంతలమ్‌ 1. 

జ) Bana mentions 14 different families of these nymphs. (కాదంబరి? 
చూడగలరు.) 
2. విభవముః :- 1) త్వరచేత భూషణాలను తాటుమాటుగా ధరించుటను 
అలంకారశాస్తానుసారము “విభ్రమ” మందురు. 
శ్లో! “త్వరయా వార్షరాగాదేరయితాగమనాదివు! 

అస్థానే భూషణాదీనాం విన్యాసో విభ్రమో మతః” -సాపొత్వదర్పణమ్‌, 3-104. 

'బిభ్రమన్గ్వరయాఃకాలే భూషాన్టానవివర్వయే” -దశరూవకమ్‌. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 19 


త్వరచేత భూషణాలను తాటుమాటుగా కాలంగాని కాలములో ధరించుటను “విభమి 
మందురు. 

శ్లో! కామౌత్సుకృక్సుతాకారం రూవయౌవనసంవదా! 

అనవస్థితచేష్టత్వం విభమః వరికీర్తితః॥।” -నాట్యుశాన్రమ్‌. 
శ్లో “వల్లభ(పాప్తివలాయం మదనావేశసం(భ్రమాత్‌। 
విభ్రమో వోరమాల్వాదిభూపాన్థానవివర్వయః౫॥/” -ఉజ్ఞ్వలనాలమణిః 
3. వలాహకః - బలాహకః -1. వలాహకము (బలాహకము) అనగా మబ్బు. బలం 
న జహాతి ఇతి బలాహకః.ఓహాక్‌ త్యాగే. వబయోరభేదాత్‌ వలాహకః - అని 
లింగాభట్టీయము. జలములకు వాహకములు గనుక మబ్బులకు వలాహకములని పేరు. 
వారీణాం వాహకం వలాహకా మేఘాః. పృషోదరాదిత్వాత్‌ సాధుః. 

2. పృషోదరాదీని యథోపదిష్టమ్‌ (సూ. 6-3-108) - పృషోదరమ్‌ మున్నగునవి 
యథాప్రయోగముగ గ్రహింపదగినవి. దీని యందు వర్ణలోప, వర్ణాగమ, వర్ణవిపర్యయ, 
వర్ణవికృతులు జరిగినట్లూహింపవలెను. ఉదా: పృషతః ఉదరమ్‌ - పృషోదరమ్‌ - ఇందు 
తకారలోపము వచ్చినది. వారి వహతి ఇతి-వారి వాహకః-వలాహకః-ఇందు పూర్వపదము 
(వారి) నకు వ ఆదేశము, ఉత్తరపదాది (వా) వకారమునకు లకారము వచ్చినది. 

శ్లో॥ అగభ్రమబ్లో ఘనో మేఘః స్తనయిత్నుః పయోధరః । 

ధారాధరో ధూమయోనిర్ధీమూతళ్ళ బలాహకః । 
అని మేఘమునకు (మబ్బునకు) పది నామములను హలాయుధకోశము (58) పేర్కొన్నది. 
(క్రియాదర్ధము వా ) బిభర్తి” - డుభ్భఆ్‌ (భృ) ధారణ పోషణయోః (ధరించుట, 
పోషించుట). జు హోత్యాది ప్రకరణమ్‌ (3), సకర్శకమ్‌, అనిట్‌ (ఉభయ) పరస్పైెపదీ. 
బిభర్తి - బిభృతః, బిభ్రతి ప్రథమపురుష ఏకవచనము. 
2) ee బిభర్తి ధృతిపోషణయోః । తమీరధాతి దానే చాభిదధాత్యుక్తిబన్హయోః । 

(్రద్దధాతి తు విన్రమృన్మ్రహయోః వంచ చాత్యనే ॥ -అఖ్యాతచన్ధికా, 8-3-161. 
3) డుధాళ్‌ (ధా) - ధారణ పోషణయోః (ధరించుట, పోషించుట) సకర్శకమ్‌, అనిట్‌, 
ఉభయపదీ, జుహోత్యాదిప్రకరణమ్‌. 1. దధాతి - ధత్తః - దధతి. 2. ధత్తే - దధాతే- 
దధతే. మొ॥ 
అలంకారములు :- అత్ర సన్ధ్వాశబ్దస్య జాతివాచిత్వాజ్ఞాత్యుత్రేక్షా. “అకాలసన్థ్యామ్‌ ఇవ”- 
సన్ధ్యాశబ్దము జాతివాచకము. దండి మహాశయుడు “'కావ్యాదర్శమున ఇచ్చిన లక్షణము 
దిగువ నీయబడినది. 2-234. 

మూ. మన్ఫే శజ్బో ధ్రువం (పాయో నూనమిత్లేవమాదిభిః । 

ఉ(త్తేక్షా వ్యజ్యతే శబ్దెరివ శబ్లోత. వి తాద్భృశఈః ॥ ల్ల 


20 మృణాళినీ వ్యాఖ్యా 


శో ఆమేఖలం సఇ్బురతాం ఘనానాం 

ఛాయామధస్సానుగతాం నిషేవ్య | 

ఉద్వేజితా వృష్టిభిరాశ్రయన్తే 

శృజ్లాణి యస్యాతపవన్తి సిద్ధాః 11 ర్‌ 
పదవిభాగము :- ఆమేఖలమ్‌, సజ్బురతామ్‌, ఘనానామ్‌, ఛాయామ్‌, అధః, సానుగతామ్‌, 
నిషేవ్య, ఉద్వేజితాః, వృష్టిభిః, ఆశ్రయన్తే, శృజ్ఞాణి, యస్య, ఆతపవన్తి, సిద్దాః. 
అన్వయ(క్రమము :- సిద్ధాః, ఆమేఖలమ్‌, సబ్బరతామ్‌, ఘనానామ్‌, అధః, సానుగతామ్‌, 
ఛాయామ్‌, నిషేవ్య, వృష్టిభిః, ఉద్వేజితాః, (సన్తః), యస్య, ఆతపవన్తి, శృజ్ఞాణి, ఆశభ్రయన్తె. 
(్రతివదార్ధము వా సిద్ధాః = విశ్వవస్వాది సిద్ధజాతులు, ఆమేఖలమ్‌ = పర్వతసానువుల 
వటకును, సబ్బురతామ్‌ = తిరుగుచున్ను ఘనానామ్‌ = మేఘముల యొక్క ఛాయామ్‌= 
నీడను, అధః = క్రిందనున్న సానుగతామ్‌ = దరులను పొందియున్న దానిని, నిషేవ్య = 
అనుభవించి, వృష్టిభిః = వానల చేత, ఉద్వేజితాః (సన్తః) = చీకాకు పెట్టబడినవారై, 
యస్య = ఆ హిమవంతుని యొక్క ఆతపవన్తి = ఎండగలవైన, శృజ్ఞాణి = ఆగ్రములను, 
ఆశ్రయన్తే = చేరుదురు. 
తాత్పర్యము :- విశ్వావస్వాది సిద్ధజాతులు, పర్వతసానువుల వజకును తిరుగుచున్న 
మేఘముల నీడను క్రిందనున్న దరులను పొందియున్న దానిని అనుభవించి, వానలచేత 
చీకాకుపెట్టబడినవారై, ఆ హిమవంతుని యొక్క ఎండగలవైన అగ్రములను చేరుదురు. 
విభక్తలు/క్రియలు : - 1) అమేఖలమ్‌ - మేఖలామభివ్యాప్య, అవ్యయీభావ సమాసము. ఆజ్‌ మర్యాదాఖివిధ్యోః 
(సూ. 2-1-12). మర్యాద, అఖభివిధి అను అర్థములలోని ఆజ్‌ పంచమ్యన్తములో వికల్పముగా సమాసమునొందును. 
క్రియా విశేషణము, అవ్యయము. 2) సంచరతామ్‌ - సంచారతః, సంచారతోః, సంచారతామ్‌; తకారాన్త పుంలింగ 
సంచరత్‌శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 3) ఘనానామ్‌ - ఘనస్య, ఘనయోః, ఘనానామ్‌; అకారాన్త పుంలింగ 
ఘనశబ్దము, షటష్టీవిభక్తి బహువచనము. 4) ఛాయామ్‌ - ఛాయామ్‌, ఛాయే, ఛాయాః; ఆకారాన్త స్రీలింగ 
ఛాయాశబ్దము. ద్వితీయావిభక్తి ఏకవచనము. 5) అధః - అవ్యయము, 6) నిషేవ్య - ని+సేవ్‌+క్వా, (ల్యప్‌) 
అవ్యయము. 7) ఉద్వేజితాః - ఉద్వేజితః, ఉద్వేజితే, ఉద్వేజితాః; అకారాన్త పుంలింగ ఉద్వేజితశబ్దము, ప్రథమావిభక్తి 
బహువచనము. 8) వృష్టిభిః - వృష్టినా, వృష్టిభ్యామ్‌, వృష్టిభిః; ఇకారాన్త స్రీలింగ వృష్టిశబ్దము, తృతీయావి భక్తి 
బహువచనము. 9) ఆశ్రయన్తే - క్రియ. 10) శృజ్ఞాణి - శృజ్ణమ్‌, శృజ్లే, శృజ్లాని; అకారాన్త నపుంసకలింగ 
శృబ్దశబ్దము. ద్వితీయావిభక్తి బహువచనము. 11) యస్య - యస్య, యయోః, యేషామ్‌; దకారాన్త పుంలింగ 
యచ్చబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 12) ఆతపవన్తి - అతపవత్‌, ఆతపవన్నీ ఆతపవన్తి; తకారాన్త నపుంసకలింగ 
ఆతపవత్‌శబ్దము, ద్వితీయావిభక్తి బహువచనము, ఆతప+మతుప్‌. 13) సిద్ధాః - సిద్ధః, సిద్దా, సిద్ధాః అకారాన్త 
పుంలింగ సిద్దశబ్దము, (ప్రథమావిభక్తి బహువచనము. 
సమాసాలు :- 

1) ఆమేఖలమ్‌ - మేఖలామభివ్యాప్య (అవ్యయయీభావసమాసం), 
2) అధస్సానుగతామ్‌ - అధః స్థితాని సానూని - అధస్సానూని (మధ్యమపదలోపి 
కర్మధారయ), అధస్సానూని గతామ్‌ (ద్వితీయాతత్స్పురుషు. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 21 


సంధులు :- 
1) వృష్టిభిః + ఆశ్రయన్తే = వృష్టిభిరాశ్రయనే, విసర్గసంధిః 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యద్రయోగములు. 
I సిద్ధాః - అష్టసిద్ధులు సిద్ధించుకొన్నవారు / గంధర్వులు విశ్వవస్వాది సిద్ధజాతులు. 
శ్లో జగుర్భహేంద్రాననమోజసా క నితం - విశ్వవనుస్తుమ్బు రురసదాదయః / 
గన్దర్వనిద్భా బుషయోలి. స్తువన్‌ ముహుర్విద్వాధరాశ్తావురనళ్ళు వొణ్జవ // 
శ్రీమద్భాగవతము, 7-4-14. 
నారదుడు - హిరణ్యకశిపునితో పలికిన పలుకులివి. 
అష్టసిద్ధులు - ఇవి యోగసాధన, మంత్రజపాదుల వల్ల లభించే అతిమానుషశక్తులు. 
అణిమా, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అనునవి 
అష్టసిద్ధులు. 

1) అణిమా - అణువంతగానగుట. 2)మహిమా - కొండంతగా, అనగా అతి పెద్దగా 
నగుట. 3) గరిమా - చెప్పరానంతగా బరువగుట. 4) లఘిమా - దూదిపింజవలె, 
గాలివలె తేలికయగుట. 5)ప్రాప్తి - తాను కోరినంతనే దేనినైన సిద్ధింపచేసికొనుట. 6) 
ప్రాకామ్యం - సంకల్పించినదానిని సాకారము చేయగల్లుట. 7) ఈశిత్వం - అన్నిటికి 
తానే యజమాని యగుట. 8) వశిత్వం - ప్రకృతిలోని దేనినైన తన వశమందుంచికొనుట. 
ఈ అష్టసిద్ధులు శరీరాలు ధరించి అనగా జంగమ శరీరాలతో హిమాలయ పర్వత భూముల 
మీద విహరిస్తున్నాయని చెప్పవచ్చు. 

వి) “ఊహః శబ్లోల_ ధ్యయనం దుఃఖవిఘాతాన్రయన్ఫువ్బా త్రాప్తిః దానం చ 
నిద్ధయీ2_ వా” = సాంఖ్యకారికలు. 1) ఊహము, 2) శబ్దము, 3) అధ్యయనము, 4) 
ఆధ్యాత్మికదుఃఖవిఘాతము, 5) ఆధిభౌతిక దుఃఖవిఘాతము, 6) ఆధిదైవిక దుఃఖవిఘాతము, 
7. సుహృత్రాప్తి, 8) దానము. 

(కైయాదర్భము :- ఆశ్రయన్తే - ఆ+శ్రయన్తే 

1) శ్రిజ్‌ (శ్రీ) సేవాయామ్‌ (సేవించుట), భ్వాదిప్రకరణమ్‌ (1) సకర్మకమ్‌, సేట్‌, 
(ఉభయ) ఆత్మనేపదీ. శ్రయతే - శ్రయేతే - శ్రయన్తే. లట్‌ ప్రథమపురుషైకవచనము. 
2) శ్లో సేవతే జుషతే చావి శేవతే క్లేవతే౭.వి చ । 

ఖేవతే గేవతే చావి గ్లేవతే పేవతే తథా ॥ 

మేవతే చావి సేవాయాం భజతి (త్రయతీతి చ 

ఆత్భనే౭_ నురుణద్దే౨_ నునరత్యనువర్తనే / -ఆఖ్యాతచన్దికా. 2-3-18. 
అలంకారములు :- పరికరాలంకారము ఇందు గలదు. “వృష్టిభిః, ఉద్వేజితాః” అనునవి 
సిద్ధాః” అనే విశేష్యానికి విశేషణములు, అట్లే “ఆతపవన్తి” అనేది 'శృంగాణి' అనే విశేష్యానికి 
విశేషణము ఉపయోగించి, విశేష్యంలో ఒక విధమైన వైశిష్ట్యాన్ని సూచించుటచే - 
పరికరాలంకారమని చెప్పబడినది. 

ఉక్తిర్విశేషణాః సాభిప్రాయోః వరికరో మతః అని లక్షణము. aa 


22 మృణాళినీ వ్యాఖ్యా 


శ్లో పదం తుషారస్తుతిధౌతరక్తం 

యస్మిన్నదృష్ట్వాపి హతద్విపానామ్‌ । 

విదన్సి మార్గం నఖరన్థముక్తె జా 

ర్ముక్తాఫలైః 'కేసరిణాం కిరాతాః ॥ 6 
వదవిభాగము :- పదమ్‌, తుషారస్రుతిధౌతరక్తమ్‌, యస్మిన్‌, అదృష్ట్వా, అపి, 
హతద్విపానామ్‌, విదన్తి, మార్గమ్‌, నఖర్మన్టముక్తైః, ముక్తాఫలైః, కేసరిణామ్‌, కిరాతాః. 
అన్వయ(క్రమము :- యస్మిన్‌, కిరాతాః, తుషార[స్తుతిధౌతరక్తమ్‌, హతద్విపానామ్‌, 
కేసరిణామ్‌, పదమ్‌, అదృష్ట్వా, అపి నఖర[న్దముక్తః, ముకాఫలైః, మార్గమ్‌, విదన్లి. 
(ప్రతివదార్థము వా యస్మిన్‌ = ఏ హిమవత్సర్వతమందు, కిరాతాః = బోయలు, 
తుషార[సుతిధౌతరక్షమ్‌ = మంచు ప్రవాహము చే కడుగబడిన రక్తము గల, హతద్విపానామ్‌ = 
చంపబడిన ఏనుగులు గల, కేసరిణామ్‌ = సింహములయొక్క పదమ్‌ = జాడను, అదృష్ట్వా 
అపి = చూడకున్నను, నఖర్మన్టముక్తైః = = = గోళ్లయొక్క దోనెలచే వదలబడిన, ముక్తాఫలైః= 
ముత్యములచేత, మార్గమ్‌ = దారిని, విదన్తి = తెలిసికొందురు. 
తాత్పర్యము :- ఆ హిమవత్పర్వతమందు బోయలు మంచుప్రవాహము చే కడుగబడిన 
రక్తముగల, చంపబడిన ఏనుగులు గల, సింహములయొక్క జాడను చూడకున్నను గోళ్లయొక్క 
దోనెలచే వదలబడిన ముత్యముల చేత దారిని తెలిసికొందురు. 
విభక్తులు / క్రియలు :- 1) పదమ్‌ - పదమ్‌, పదే, పదాని; అకారాన్త నపుంసకలింగ పదశబ్దము, 
ద్వితీయావిభక్తి ఏకవచనము. 2) తు...రక్తమ్‌ - రక్తమ్‌, త్తే రక్తాని; అకారాన్త నపుంసకలింగ రక్తశబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 3) యస్మిన్‌ - యస్మిన్‌, యయౌ, యేషు; దకారాన్త పుంలింగ యచ్చబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 
4) అదృష్ట్వా - క్వ్వా ప్రత్యయాన్త్నము, అవ్యయము. 5) హతద్విపానామ్‌ - ద్విపస్య, ద్విపయోః, ద్విపానామ్‌; 
అకారాన్త పుంలింగ ద్విపశబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 6) విదన్తి - క్రియ. 7) మార్గమ్‌ - మార్గమ్‌, మార్జే, 
మార్గాని; అకారాన్త నపుంసకలింగ మార్గశబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 8) నఖర/న్ద ముక్తః - ముక్తేన, 
ముక్తాభ్యామ్‌, ముక్తః; అకారాన్త నపు ంసకలింగ ముక్తశబ్దము, తృతీయావి భక్తి బహువచనము. 9)ముక్తాఫలైః - 
ఫలేన, ఫలాభ్యామ్‌, ఫలైః; అకారాన్త నపుంసకలింగ ఫలశబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 10) కేసరిణామ్‌ 


- కేసరిణః, కేసరిణోః, కేసరిణామ్‌; నకారాన్త పుంలింగ కేసరిన్‌ శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 11) కిరాతాః 
= కిరాతః, కిరాతౌ, కిరాతాః; అకారాన్త పుంలింగ కిరాతశబ్దము, (ప్రథమావిభక్తి బహువచనము. 


సమాసాలు :- 

1) తుషారస్రుతిధౌతరక్తమ్‌ - తుషారాణాం స్రుతయః (ష.త.) తుషారస్తుతయః, 
తుషారగస్తుతిభిః ధౌతమ్‌ (తృ. త.) తుషారస్రుతిధౌతమ్‌; తుషారస్తుతిధౌతమ్‌ రక్తమ్‌ 
యస్య (బహువ్రీహి) తత్‌. 

2) హతద్విపానామ్‌ - హతా ద్విపా యైః (బహువ్రీహి) తే హతద్విపాః, తేషామ్‌. 

3) నఖరగన్దముక్తైః - నఖానాం ర్లాణి (షత.) నఖర్లాణి; నఖర[న్దేభ్యో ముక్తాని 
(షత.) నఖరన్టముక్తాని తైః. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 23 


4) ముక్తాఫలైః - ముక్తా ఏవ ఫలాని, తైః (మయూరవ్యంసకాది సమాసం) 
“'మయూరవ్యంసకాదయశ్చి (సూ 2-1-71) అనేక విధములైన సమాసములీ 
గణము నందు నిపతింపబడినవి. 

సంధులు :- నఖరగ్ధముక్తెః + ముక్తాఫలైః = నఖర[న్దముక్తెర్ముక్తాఫలైః. విసర్గసనిః 
పదవుత్తత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యద్రయోాగములు. 


1) ముక్తాః - 
ఎ)ముచ్‌ + క్త + టాప్‌, ముచ్యతే స్మ । మోచ్యతే నిస్సార్యతే ఇతి వా! అని 
హలాయుధకోశము. 
బి) ఉక్తా ముక్తా మౌక్తికం శౌక్తికేయమ్‌ అని ౩ నామములను 'ముత్తెము నకు 
చెప్పబడినవి. 


సి) శ్లో!  రేవత్యశ్విధనివ్టాను హస్తాదిము చ వంచసు । 
శంఖవిద్రుమముక్తానాం వరిధానం ప్రశంన్యతే // - ఇతి సమయ(ప్రదీవః 
సి) ముక్తా - శ్లో! ద్వి ష్మేనజీమూతవరావాశజ్ఞమత్స్యాహిశక్ష్యుద్ధువవేణుజాని | 
ముక్తాఫలాని వ్రథితాని లోకే తేషాం తు శుక్తుద్భవమేవ భూరి / 
- గరుదవురాణం. 
ఏనుగుల నుండి, మేఘముల నుండి, వరాహాలనుండి, శంఖాల నుండి, మత్స్యాల 
నుండి, సర్పాల నుండి, ముత్యపు చిప్పల నుండి, వెదుళ్ళనుండి ముత్తెములు ఉద్భవిస్తాయని 
శాస్ర్రవచనము. ముత్యపుచిప్పల నుండి జాలువారే ముత్యాలే శ్రేష్టమైనవి. 
2) “విదన్సి - 
ఎ) విద్‌ - విద (విద్‌) జ్ఞానే (తెలియుట). అదాది ప్రకరణమ్‌ (2); సకర్మకమ్‌, 
సేట్‌, పరస్మైపదీ. లట్‌ ప్రథమపురుష రూపాలు. వేద - విదతుః - విదుః. 
బి) విద్‌ - విద (విద్‌) సత్తాయామ్‌ (ఉండుట), దివాదిప్రకరణమ్‌ (4); అకర్మకమ్‌, 
అనిట్‌, ఆత్మనేపదీ. లట్‌ ప్రథమపురుషరూపాలు - విద్యతే - విద్యేతే - విద్యన్తే. 
సి) విద్‌ - విద్ద (విద్‌) లాభే (పొందుట) తుదాదిప్రకరణమ్‌ (6); సకర్శకమ్‌, 
భాష్యమతే అనిట్‌, వ్యాఘ్రాభూతిమతేసేట్‌, ఉభయపదీ. లట్‌ప్రథమపురుషరూపాలు - 
వినతి - వినతః - విన్దన్తి - పరస్మైపదీ విన్దతే - విన్దేతే - విన్దన్తే - ఆత్మనేపదీ. 
డి) విద్‌ - విద (విద్‌) విచారణే (ఆలోచించుట) తనాదిప్రకరణమ్‌ (8) సకర్శకమ్‌, 
అనిట్‌, ఆత్మనేపదీ. లట్‌ ప్రథమపురుషరూపాలు - వినే - విన్గాతే - విన్దతే. 
ఇ) విద్‌ - విద (విద్‌) చేతనాఖ్యాననివాసేషు (తెలివినొందుట, చెప్పుట, వసించుట) 
సకర్మకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ. చురాది ప్రకరణమ్‌ (10). లట్‌ ప్రథమపురుషరూపాలు - 
వేదయతే - వేదయేతే - వేదయనే. 


24 మృణాళినీ వ్యాఖ్యా 


ఎఫ్‌) “సత్తాయాం విద్యతే, జ్ఞానే వేత్తి, విన్తే విచారణ । 
విన్దతే విన్దతి (ప్రాప్తా రూవభేదో విదేన్నుతః ॥” 
“విది ధాతురూపభేదాలు (5 రకములు) చెప్పబడినవి. 
జి) _ దో లటోవా” వేత్తేర్లటః పరస్తైపదానాం ణలాదయోం వా స్యుః 
ఇతి ణలో౨_ భావపేక్షే - 

ప్రథమపురుష రూపాలు - వేత్తి -విత్తః - విదన్తి. 
(క్రియాదర్భము :- పదవ్యుత్పత్తి లో ఇవ్వబడినది. 
అలంకారములు :- ఇచట “అలౌకిక వస్తు వర్ణని వలన ఉదాత్తాలంకారము ఉన్నదని 
చెప్పదగును. 
లక్షణమ్‌ : శ్లో/ఆశయస్య విభూతేర్వా యన్మహత్వమనుత్తమమ్‌ । 

ఉదాత్తం నామ తం ప్రాహురలంకారం మనీషిణః // 
- కావ్యాదర్భః ద్వతీయవరిచ్చేదః - 300 

అభిప్రాయముయొక్క గాని, ఐశ్వర్యముయొక్క గాని ఏ అత్యుత్తమమైన గొప్పతనము 

గలదో దానిని విద్వాంసులు “ఉదాత్త మనెడి అలంకారముగా చెప్పుదురు. ల్ల 


శ్లో న్యస్తాక్షరా ధాతురసేన యత్ర 

భూర్ణత్వచః కుజ్బారబిన్దుశోణాః I 

ప్రజన్తి విద్యాధరసున్దరీణా- 

మనజ్ఞలేఖ క్రియయోపయోగమ్‌ ॥ 7 
పదవిభాగము :- న్యస్తాక్షరాః, ధాతురసేన, యత్ర, భూర్ణత్వచః, కుర విందుశోణాః, 
వ్రజన్సి, విద్యాధరసున్లరీణామ్‌, అనబ్దలేఖక్రియయా, ఉపయోగమ్‌। 
అన్వయ(క్రమము :- యత్ర, ధాతురసేన, న్యస్తాక్షరాః, కుజ్జారబిన్దుశోణాః, భూర్ణత్వచః, 
విద్యాధరసున్దరీణామ్‌, అనజ్ఞలేఖ క్రియయా, ఉపయోగమ్‌, వ్రజన్తి 
(్రతివదార్ధము నా యత్ర = ఆ హిమవన్నగము నందు, ధాతురసేన = సిందూరాదిగైరిక 
ధాతువుల ద్రవముతో, న్యస్తాక్షరాః = ఉంచబడిన (వ్రాయబడిన) వర్ణములు గలవియు, 
కుళ్జారబిందుశోణాః = ఏనుగుల పొడలవలె ఎజ్జినివియు అయిన, భూర్జత్వచః = భుజపత్ర 
వృక్షముల పట్టలు, విద్యాధరసున్లరీణామ్‌ = విద్యాధరాంగనలకు, అనబ్బలేఖక్రియయా క 
మదన సంబంధ జాబులయొక్క చేత చేత, ఉపయోగమ్‌ = ఉపయోగమును, వ్రజన్తి = 
పొందుచున్నది. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 25 


తాత్పర్యము :- ఆ హిమవన్నగమునందు సిందూరాది గైరిక ధాతువుల ద్రవముతో 
వ్రాయబడిన వర్ణములుగలవియు, ఏనుగుల పొడలవలె ఎజ్జినివియు అయిన భుజపత్ర 
వృక్షముల పట్టలు, విద్యాధరాంగనలకు మదన సంబంధ జాబుల యొక్క చేత చేత 
ఉపయోగమును పొందుచున్నవి. 

విభక్తులు / క్రియలు :- 1) న్యస్తాక్షరాః - న్యస్తాక్షరా, న్యస్తాక్షరే, న్యస్తాక్షరాః; ఆకారాన్త స్త్రీలింగ స్యస్తాక్షరాశబ్దము, 
ప్రథమావిభక్తి బహువచనము. 2) ధాతురసేన - ధాతురసేన - ధాతురసాభ్యామ్‌ - ధాతురసైజ అకారాన్త పుంలింగ 
రసశబ్దము. తృతీయావిభక్తి ఏకవచనము. 3) యత్ర - తద్దితాన్హావ్యయము, తల్‌ ప్రత్యయాన్తము. 4) భూర్దత్వచః 
- త్వక్‌, త్వచౌ, త్వచః; చకారాన్త స్త్రీలింగ త్వకృబ్దము, ప్రథమావిభక్తి బహువచనము, కర్షపదము. 5) కుజ్జురబిన్దుశోణాః 
- శోణా, శోణౌ, శోణాః ఆకారాన్త స్త్రీలింగ కుజ్జరబిందుశోణాశబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 6) వ్రజన్తి 
- క్రియ. 7) విద్యాధరసున్దరీణామ్‌ - సున్దర్యాః, సున్దర్యోః, సున్దరీణామ్‌; ఈకారాన్త స్రీలింగ సున్లరీశబ్దము. 
షష్టీ విభక్తి బహువచనము. 8) అనజ్ఞలేఖక్రియయా - క్రియయా, క్రియాభ్యామ్‌, క్రియాఖిః; ఆకారాన్త స్రీలింగ 
క్రియాశబ్దము, తృతీయావి భక్తి ఏకవచనము. 9) ఉపయోగమ్‌ - ఉపయోగమ్‌, ఉపయోగమౌ, ఉపయోగాన్‌; 
అకారాన్త పుంలింగ ఉపయోగశబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 

నవమాసాలు :- 

1) ధాతురసేన - ధాతూనాం రసః (షత.) తేన. 

2) న్యస్తాక్షరాః - న్యస్తాని అక్షరాణి యాసు (బహువ్రీహి) తాః. 

3) కుంజరబిందుశోణాః - కుంజరాణాం వబిందువః (ష.త.) కుంజరబిందువః, 
కుంజరబిందువ ఇవ శోణాః (ఉపపద కర్మధారయ). 

4) భూరత్వచః - భూర్ణానాం త్వచః (షత. ). 

5) విద్యాధరసుందరీణామ్‌ - విద్యాధరాణాం సుందర్యః (షత.) తాసామ్‌. 

6) అనజ్ఞలేఖక్రియయా - అనబజ్ఞస్య లేఖాః (షత.) అనజ్ఞలేఖానాం క్రియా (షత.) 
తయా. 

సంధులు :- 

1) న్యస్తాక్షరాః + ధాతురసేన - న్యస్తాక్షరా ధాతురసేన - విసర్గలోపసంధి. 

2) క్రియయా + ఉపయోగమ్‌ - క్రియయోపయోగమ్‌ - గుణసంధి. 

వదవ్యుత్సత్తి = నిఘంటువ్రమాణాలు - కావ్యద్రయోగములు. 
1. కుళ్టురః - 

ఎ) కుంజరము (ఏనుగు) “కుంజౌ కుంభాధో గరౌ అస్యస్తః ఇతి కుంజరః - 
కుంజములనగా కుంభస్థలములకు దిగువ నుండు గుంతలు. అవి కలిగినవి 
గనుక 'కుంజరిమని పేరు. 

బి) హస్సీ మతంగజద్వివకర్యనేకపా మతంగ వారణమహామృగసామయోనయః / 
స్తమ్మేరమ ద్విరదనిన్దుర నాగదన్తినో దన్తాబలః కరటికుంజర కుమ్బిపీలవః // 
ఇభుకరేణరర్లో.... 


26 మృణాళినీ వ్యాఖ్యా 


“ఏనుగుకు -28 నామములను పేర్మొనుటయే కాక, వాటిలో వివిధ జాతులనూ 
పేర్కొంది. -అభిధానచిన్నామణి. 4-288. 

భద్రః, మందః, మృగః, మి(శ్రః,.... 

సి మత్వర్థీయ ప్రకరణమ్‌ : మత్వర్థీయాః (మత్వర్ధీయములు) అది దీనికి (వీనికి) 
కలదు, అది దీని యందు (వీని యందు) కలదు అను అర్థమున ప్రథమాన్తముపై మతుప్‌ 
మున్నగు ప్రత్యయములు చెప్పబడినవి. వీనిని “'మత్వర్ధీయములందురు. 

కుంజౌ కుంభాధో గర్తౌ అస్యస్తః ఇతి కుంజరః 

“ఊపషనుషిముప్పమధో ఈ 1” (6-2-207) 

వా॥ రప్రకరణ ఖముఖకుంజేభ్ల ఉవనంఖ్యానమ్‌ (8198). 

ఖరః / ముఖరః / కుంజో హన్తి వానుః / కుంజరః ॥ 
కైయాదర్భము :- ప్రజన్తి - 1) వ్రజ (వ్రజ్‌) గతౌ (వెళ్ళుట), భ్వాదిప్రకరణమ్‌ (1), 
సకర్మకమ్‌, సేట్‌, పరస్మైపదీ. లట్‌ ప్రథమపురుషరూపాలు- వ్రజతి - వ్రజతః - ప్రజన్తి. 
2) శ్లో ప్రతిష్టతేి. జృత్యయతే వ్రజత్యయతి గచ్చతి ॥ 


బుణోత్వటతి యాత్వేతి సరతీయర్తి నర్చుతి ॥ 104 
శ్లో! శునతి భజ్జయతి చ శ్యర్తయత్యవి రేవతే । 
నసర్తి చ్చాన్సనం కేబిదేషతే నేషతే గతా ॥ 111 


నప్తాళీతిరితోల. వ్యన్వే నోక్తా విస్తరతో భయాత్‌ । 
అని “ఆభఖ్యాతచగ్థికా” పేర్కొంది. “ఆఖ్యాత చస్టికా” రచయిత 'శ్రీభట్టమల్లు! నకు 
నమస్సుమాంజలులు. 
అలంకారములు :- “ఉదాత్తాలంకారము”. ఇందు, 'హిమాలయముల అలౌకికమహిమి 
వర్ణింపబడుటచే, “ఉదాత్తాలంకారమున్నదని చెప్పదగును. ల్ల 


శ్లో॥ యః పూరయన్‌ కీచకరంధ్రభాగాన్‌ 

దరీముఖోల్డేన సమీరణేన । 

ఉద్గాస్యతామిచ్చతి కిన్నరాణాం 

తాన ప్రదాయిత్వమివోపగన్తుమ్‌ 11 8 
పదవిభాగము :- యః, పూరయన్‌, కీచకరంధ్రభాగాన్‌, దరీముఖోల్లేన, సమీరణేన, 
ఉద్దాస్యతామ్‌, ఇచ్చతి, కిన్నరాణామ్‌, తానప్రదాయిత్వమ్‌, ఇవ, ఉపగన్తుమ్‌. 
అన్వయ (క్రమము యః దరీముఖభోల్లేన, సమీరణేన, కీచకరంధ్ర భాగాన్‌, పూరయన్‌, 
ఉద్దాస్యతామ్‌, కిన్నరాణామ్‌, తాన ప్రదాయిత్వమ్‌, ఉపగన్తుమ్‌, ఇచ్చతీవ. 
(్రతివదార్ధము “= యః = ఆ హిమవంతుడు, దరీముఖోళ్టేన = గుహ అనెడి నోటి నుండి 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 27 


వెడలిన, సమీరణేన = గాలి చేత, కీచకరంధ్రభాగాన్‌ = బొంగు వెదుళ్ళ బెజ్జముల యొక్క 
ప్రదేశములను, పూరయన్‌ = ఊదుచున్నవాడై, ఉద్దాస్యతామ్‌ = ఉచ్చస్థాయిలో పాడనున్నట్టి, 
కిన్నరాణామ్‌ = దేవగాయకులకు, తానప్రదాయిత్వమ్‌ = 'తానిమును ఇచ్చు వాడగుటను, 
ఉపగన్లుమ్‌ = పొందుటకు, ఇచ్చతీవ = కోరుచున్నాడో యనునట్లు ఒప్పును. 
తాత్పర్యము :- ఆ హిమవంతుడు గుహ అనెడి నోటి నుండి వెడలిన గాలిచేత బొంగు 
వెదుళ్ళ బెజ్జముల యొక్క ప్రదేశములను ఊదుచున్నవాడై, ఉచ్చస్థాయిలో పాడనున్నట్టి 
జ యా థి [ 
దేవగాయకులకు 'తానిమును ఈయగోరుచున్నాడా అన్నట్లు ఒప్పుచున్నాడు. 
విభక్తులు / క్రియలు :- 1) యః - యః, యౌ, యే; దకారాన్త పుంలింగ యచ్చబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 2) పూరయన్‌ - పూరయన్‌, పూరయనౌ, పూరన్తః; పుంలింగ శత్రనో పూరయత్‌శబ్దము, (ప్రథమావిభక్తి 
ఏకవచనము. 3) కీచకరంధ్రభాగాన్‌ - భాగమ్‌, భాగౌ, భాగాన్‌; ఆకారాన్త పుంలింగ “'భాగుశబ్దము, ద్వితీయావిభక్తి 
బహువచనము. 4) దరీముఖోల్లేన - ఉత్జేన, ఉత్భాభ్యామ్‌, ఉల్లైప అకారాన్త పుంలింగ “ఉత్ణ' శబ్దము, తృతీయావి భక్తి 
ఏకవచనము. 5) సమీరణేన - సమీరణేన, సమీరణాభ్యామ్‌, సమీరణైః; అకారాన్త పుంలింగ “సమీరణ'శబ్దము. 
తృతీయావిభక్తి ఏకవచనము. 6) ఉద్దాస్యతామ్‌ - ఉద్దాస్యతః, ఉద్గాస్యతోః, ఉద్గాస్యతామ్‌; శత్రనో, ౨-భ్యస్త సంజ్ఞకో 
పుంలింగ “ఉద్లాస్యత్‌'శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 7) ఇచ్చతి - క్రియ. 8) కిన్నరాణామ్‌ - కిన్నరస్య, 
కిన్నరయోః, కిన్నరాణామ్‌; అకారాన్త పుంలింగ 'కిన్నర'శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 9) తానప్రదాయిత్వమ్‌ 
-(తాన +ప్ర+దా+ణిని + త్వ) - ప్రదాయిత్వమ్‌, ప్రదాయిత్సే, ప్రదాయిత్వాని; అకారాన్త నపుంసకలింగ 
ప్రదాయిత్వశబ్దము. ద్వితీయావిభక్తి ఏకవచనము. 10) ఇవ = అవ్యయము. 11) ఉపగన్తుమ్‌ - ఉప + గమ్‌ + 
తుమ్‌ (తుమున్‌) కృదన్తమ్‌, అవ్యయము. 


సమాసాలు :- 
1) దరీముఖోళ్ణేన - దరీ ఏవ ముఖమ్‌ (మయూరవ్యంసకాది), దరీముఖమ్‌, 
దరీముఖాత్‌ ఉత్తిష్టతీతి దరీముఖోత్టః తేన. 
2) కీచకరంధ్రభాగాన్‌ - కీచకరనాణాం భాగాః (షత.)తాన్‌. 
3) తానప్రదాయిత్వమ్‌ - తానం ప్రదాతుం శీలం యస్య (ఉపపద సమాసము) సః, 
తస్య భావః । 
సంధులు :- 
1) దరీముఖ + ఉత్టేన = దరీముఖోల్లేన. గుణసన్టిః, ఆద్దుణః (సూ.6-1-84). 
2) ఇవ + ఉపగన్తుమ్‌ = ఇవోపగన్తుమ్‌, గుణసన్ధిః. 
పాఠాంతరాలు :- 1. తానప్రదాయిత్వమ్‌ - స్థాన ప్రదాయిత్వమ్‌. 
పదవ్యుత్తత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయాగములు. 
1. కీచకరంధ్రభాగాన్‌ - 
ఎ) శ్లో సః కీచైర్థారుతరంధైః కూజద్భ రాపాదితవంశకృృత్వమ్‌ । 
శుశ్రావ కుంజేషు యశస్స్వముచ్భెః ఉద్దీయమానం వనదేవతాభిః ॥ 
- రఘువంశమ్‌ -2-22. 


28 మృణాళినీ వ్యాఖ్యా 


“ఆ దిలీపమహారాజు వెదుళ్ళలో గాలి చేరి తానం కలిగిన శ్రావ్యమైన వేణునాదములను 
వినెను....” 
బి) శ్లో! భూర్దేషు మర్భరీభూతాః కీచకధ్వని హేతవః । 
గంగాళీకరిణో మార్లే మరుతస్తం నిషేవిరే ॥ రవం. 4-75. 
సి) శ్లో బీకయతేరాద్యన్తవివర్ణళ్చ / కీచకో వంశభేదః ॥ ఉజాదిప్రకరణమ్‌-714 (5-56) 
డి) శ్లో శబ్దాయన్ర్తే మధురమనిలైః కీచకాః వూర్వమణాః 
సంసక్తాభిస్తివురవిజయో గీయతే కిన్నరీభిః । 
eee ....నమ(గ్రః॥ మేఘదూతమ్‌ ౮6. 
హిమవత్సర్వతమున వాయువులచేత నింపబడినవై, ధ్వననమును కలిగించు వేణువులు 
ఇంపుగా మోగుచున్నవి. వేణునాదానురక్తులగు కిన్నరస్రీలచేత శివభగవానుని 
తిపురవిజయము” ఆలపింపబడుచున్నది. గానము’ నకు సంబంధించిన వివరములకు 
పుంసవనీ, వివరణవ్యాఖ్యలు చూడగలరు. 
2) ఎ) ఉపగన్తుమ్‌ :- 
క్రియార్థమైనక్రియ ఉపపదముగా నుండుగా, లేనపుడును ధాతువుపై భవిష్యదర్ధమున 
తుమున్‌ (తుమ్‌), ణ్వుల్‌ (అక) ప్రత్యయములు చేరును. 'తుమున్‌ ణ్వులౌ క్రియాయాం 
క్రియార్థయామ్‌” (సూ-3-8-10). ధాతువు - తుమున్‌, ణ్వుల్‌ (అక). దృశ్‌ - ద్రష్టుమ్‌, 
దర్శకః. భుజ్‌ - భోక్తమ్‌, భోజకః. పా - పాతుమ్‌, పాయకః. గమ్‌ - గన్తుమ్‌, గమకః. 
లిఖ్‌ - లేఖితుమ్‌, లేఖకః. మొ॥ 
3) వి) తానప్రదాయితమ్‌ - 
తానం ప్రదాతుం శీలం యస్య స తానప్రదాయీ 'సుష్యజాతా ణినిస్తాచ్చీల్యే ఇతి 
తానప్రోపపదాత్‌ దాధాతోర్జినిప్రత్యయః । తానప్రదాయినాం భావస్తానప్రదాయిత్వం, తత్‌ 
“తస్య భావ స్త్వతలౌ ఇతి భావార్థ త్వప్రత్యయః । “త్వాన్తం క్షీబమ్‌” ఇత్యనుశాసనాదస్య 
క్రీబమ్‌!. 
(క్రియాదర్భము :- ఇచ్చతి - ఎ) ఇష (ఇష్‌ ఇచ్చాయామ్‌ (కోరుట), సకర్మకమ్‌, సేట్‌, 
పరస్మైపదీ. తుదాది ప్రకరణమ్‌ (6). 
లట్‌ ప్రథమపురుషరూపాలు - ఇచ్చతి - ఇచ్చతః- ఇచ్చన్తి. 
బి) “లషతే అప్పతి లపషత్వాశాస్తే మాంక్షలీవృతి / 
ఆకాంక్షతి నృృహయతి నాథతే వష్టి వాంఛతి / 57 
ఆశంసతే కామయతే లవ్యతే వాంక్షతీచ్చతి I 
లిప్ఫతే హర్యతీచ్భాయాం ఖటత్యప్పునురుధ్యతే n 58 
వింశతిః స్యుః / ....... 'ఆఖ్యాతచన్దీకా” 
అని “20 లట్‌ (ప్రథమపురుష ఏకవచనాలను తుల్యమైనవి పేర్కొన్నది. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 29 


అలంకారములు :- ఇందు '“ఉత్రేక్షాలంకారము గలదు. సా చ దరీముఖోళ్టేనేత్యేక దేశవివర్తి 
రూపకోజ్జీవితా | ముఖసాధ్యత్వాత్తాన ప్రదాయిత్వస్య । ఏకదేశవివర్తి రూపక లక్షణం యథా 
సాహిత్యదర్పణే - 

'రూవకం రూవితారోపాద్దిషయే నిరవవ్నావే / .... అజీనోయది సాజ్జన్య రూవణం 
సాజ్ఞమేవ తత్‌ ॥॥ నమస్తవస్తువిషయమేకదేశవివర్తి చ । యత్రకన్స చిదార్థత్వమేకదేశవివర్తి 
తత్‌ ॥ ఇతి. ల్ల 


శ్లో॥ కపోలకణూః కరిభిర్వినేతుం 

విఘట్టితానాం సరళద్రుమాణామ్‌ । 

యత్ర స్రుతక్షీరతయా ప్రసూతః 

సానూని గంధః సురభీకరోతి ॥ 9 
పదవిభాగము :- కపోలకణూః, కరిభిః, వినేతుమ్‌, విఘట్టితానామ్‌, సరళద్రుమాణామ్‌, 
యత్ర, (స్తుతక్షీరతయా, ప్రసూతః, సానూని, గంధః, సురభీకరోతి. 
అన్వయ(క్రమము :- యత్ర, కరిభిః, కపోలకణూః, వినేతుమ్‌, విఘట్టితానామ్‌, 
సరళద్రుమాణామ్‌, స్రుతక్షీరతయా, ప్రసూతః, గంధః, సానూని, సురభీకరోతి. 
ప్రతిపదార్థము :- యత్ర = ఆ హిమవన్నగమునందు, కరిభిః = ఏనుగులచే, కపోలకణ్యూః= 
చెక్కులదురదలను, వినేతుమ్‌ = పోగొట్టుటకు, విఘట్టితానామ్‌ = ఒరిపిడి బడిన, 
సరళద్రుమాణామ్‌ = దేవదారు వృక్షములయొక్క ్రుతక్షీరతయా = కాతిన పాలు కలవి 
యగుట చేతను, ప్రసూతః = ఉత్పన్నమైనట్టి, గంధః = పరిమళము, సానూని = పర్వత 
సానువులను, సురభీకరోతి = పరిమళము కలవానిని గా చేయుచున్నది. 
తాత్సర్భము :- ఆ హిమవన్నగమునందు తమ చెక్కిళ్ళు దురదలను పోగొట్టుటకు ఏనుగులు 
దేవదారు వృక్షములకు ఒరిపిడిపడ, కాటిన పాలు కలవి యగుట చేతను ఉత్పన్నమైనట్టి 
పరిమళము పర్వతసానువులను సువాసనభరితము చేయుచున్నవి. 
విభక్తులు / (క్రియలు :- 1) కపోలకణ్టూః - కపోలకణ్టూమ్‌, కపోలకణ్వా, కపోలకణ్దూః; ఊకారాన్త 
స్రీలింగ కణ్డూశబ్దము. ద్వితీయావిభక్తి బహువచనము. 2) కరిభిః - కరా, కరిభ్యామ్‌, కరిభీః; నకారాన్త పుంలింగ 
కరిణ్‌ శబ్దము. తృతీయావిభక్తి బహువచనము. 8) వినేతుమ్‌ - కృదన్త అవ్యయము, (తుమున్‌). 4) విఘట్టితానామ్‌ 
- విఘట్టితస్య, విఘట్టితయోః, విఘట్టితానామ్‌; అకారాన్త పుంలింగ విఘట్టితశబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 
5) సరళద్రుమాణామ్‌ - ద్రుమస్య, ద్రుమయోః, ద్రుమాణామ్‌; అకారాన్త పుంలింగ ద్రుమశబ్దము, షష్టీవిభక్తి 
బహువచనము. 6) యత్ర - అవ్యయము. 7) స్రుతక్షీరతయా - క్షీరతయా, క్షీరతాభ్యామ్‌, క్షీరతాభిప ఆకారాన్త 
స్రీలింగ క్షీరతాశబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 8) ప్రసూతః - ప్రసూతః, ప్రసూతే, ప్రసూతాః; అకారాన్త 
పుంలింగ ప్రసూతశబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 9) గంధః - గంధః, గంధౌ, గంధాః; ఆకారాన్త పుంలింగ 
గంధశబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 10) సానూని - సాను, సానునీ, సానూని, ఉకారాన్త నపుంసకలింగ 
సానుశబ్దము, ద్వితీయావిభక్తి బహువచనము. 11) సురభీకరోతి - క్రియ. 


30 మృణాళినీ వ్యాఖ్యా 


సమాసాలు :- 
1) కపోలకణూః - కపోలయోః కణ్టూః (ష.త.). 
2) సరళద్రుమాణామ్‌- సరళాశ్చ తే ద్రుమాః (కర్మధారయ) తేషామ్‌. 
3) ్రుతక్షీరతయా - స్రుతాని క్షీరాని యేషామ్‌ (బహుప్రీహి) తేషాం భావస్తత్తా, 
తయా । 
సంధులు :- 
1) కరిఖిః + వినేతుమ్‌ = కరిభిర్వినేతుమ్‌ - విసర్గసంధి. 
వాఠాంతరాలు :- 1. ప్రసూతః - ప్రసూనః 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగములు. 
1. సురభీకరోతి - సురభి + చ్వి + కృ, లట్‌ - ప్రథమపురుష ఏకవచనము. 
ఎ) 'కృభ్వస్తి యోగో సమృ్బద్యకర్తరి చ్విః - పాణినీయసూత్రమ్‌ 5-4-50. 
బి) “అభూతతద్భావే ఇతి వక్తవ్యమ్‌” - వార్తికమ్‌ (3340) 
సి) వికారాత్మనాం ప్రాప్నువత్యాం ప్రకృతౌ వర్తమానాద్వికార శబ్దాత్స్వార్ధే చ్విర్వా 
స్యాత్మరోత్యాదిభిర్యోగే । సి.కౌ 21, 22. 
డి) ప్రకృతియగు శబ్దమునకు చ్వి ప్రత్యయము రాదు. 
ఇ) కృభ్వస్తి యోగే - వికృతియగు వానికి కృ, భూ, మటియు అస్‌ ధాతువు 
యోగమున *“చ్వి ప్రత్యయము చేరును. 
ఎఫ్‌) శ్లో॥ ధీరస్వాళమ నం(శ్రితస్య వనతస్తుష్టన్య వన్వైః ఫలైః 
మానార్హస్వృ జనన్య వల్మలవతస్తానన్సముత్సాద్యతే | 
ఉత్సికో వినయాదపేత వురుషో భాగ్రాళ్ళలైర్విన్మితః 
కోల. యం భో! నిళ్భతం తపోవనమిదం గ్రామీకరోత్యాజ్ఞయా ॥ 
స్వవ్నవానవదత్త 1-8. 
జి) సురభీకరోతి - అసురభిం సురభిం కరోతీతి సురభీకరోతి. వ్ల 


శ్లో॥ వనేచరాణాం వనితాసభానాం 
దరీగృహోత్సజ్ఞనిషక్రభాసః | 
భవన్తి యాత్రౌషధయో 
రజన్యామతైలపూరాస్సురతప్రదీపాః ॥ 10 
పదవిభాగము :- వనేచరాణామ్‌, వనితాసఖానామ్‌, దరీ...భాసః, భవన్తి యత్ర, ఓషధయః, 
రజన్యామ్‌, అతైలపూరాః, సురతప్రదీపాః. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 31 


అన్వయ(క్రమము :- యత్ర, రజన్యామ్‌, దరీ...భాసః, ఓషధయః, వనితాసఖానామ్‌, 
వనేచరాణామ్‌, అతైలపూరాః, సురతప్రదీపాః, భవన్తి. 

(్రతివదార్ధము నా యత్ర = ఆ హిమవన్నగమునందు, రజన్యామ్‌ = రాత్రియందు, 
దరీ...భాసః = గుహలను - ఇంగ్లయొక్క - లోపలిభాగముల యందు ఆవరింపబడిన 
కాంతులు గల, ఓషధయః = ఓషధులు, వనితాసఖానామ్‌ = అనురక్తకామినులకు 
చెలికాం[డ్రయిన, వనేచరాణామ్‌ = కిరాతులకు, అతైలపూరాః = తైలస్రావమక్కజలేని, 
సురతప్రదీపాః = సంభోగమందలి దీపములు, భవన్తి = అగుచున్నవి. 

తాత్పర్యము :- ఆ హిమవన్నగమునందు రాత్రియందు గుహలను ఇండ్లలోపల భాగముల 
యందు కాంతులు గల ఓషధులు, అనురక్తకామినులకు చెలికాండ్రయిన కిరాతులకు 
తైలస్రావమక్కజలేని సంభోగమందలి దీపములు అగుచున్నవి. 

విభక్తులు / (క్రియలు :- 1) వనేచరాణామ్‌ - వనేచరస్య, వనేచరయోః, వనేచరాణామ్‌; అకారాన్త 
పుంలింగ 'వనేచరి శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 2) వనితాసఖానామ్‌ - వనితాసఖస్య, వనితాసఖయోః, 
వనితాసఖానామ్‌; అకారాన్త పుంలింగ “సఖి శబ్దము, షటష్టీవిభక్తి ఏకవచనము. 3) దరీ...భాసః - భాః, భాసా, 
భాసాః; సకారాన్త స్త్రీలింగ 'భాస్‌ శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 4) భవన్తి - క్రియ. 5) యత్ర - 
అవ్యయము. 6) ఓషధయః - ఓషధిః, ఓషధీ, ఓషధయః; ఇకారాన్త స్తీలింగ “ఓషధి” శబ్దము, (ప్రథమావిభక్తి 
బహువచనము. 7) రజన్యామ్‌ - రజన్యామ్‌, రజన్యోః, రజనీషు; ఈకారాన్త స్త్రీలింగ రజనీ శబ్దము, సప్తమీవిభక్తి 
ఏకవచనము. 8) అతైలపూరాః - అతైలపూరః, పూరౌ, పూరాః; ఆకారాన్త పుంలింగ “పూరి శబ్దము, (ప్రథమావిభక్తి 
బహువచనము. 9) సురతప్రదీపాః - ప్రదీపః, (ప్రదీపౌ, ప్రదీపాః; అకారాన్త పుంలింగ ప్రదీప శబ్దము, ప్రథమావిభక్తి 
బహువచనము. 


సమాసాలు :- 

1 దరీగ్భహోత్సబ్దనిషక్తభాసః - దర్యా ఏవ గృహాః (కర్మధార.) దరీగ్భహాః, 
దరీగ్భహాణామ్‌ ఉత్సజ్లాః (ష, త.) తేషు నిషక్తాః (స.త.) భాసః (కర్మధార. ) యాసామ్‌ 
(బహువ్రీహి) తాః |. 

2) వనితాసఖానామ్‌ - వనితానాం సఖాయః (ష.త.) వనితాసఖాః, తేషామ్‌. 

3) వనేచరాణామ్‌ - వనే చరన్తీతి (ఉపపదతత్తు. ) వనేచరాః తేషామ్‌. 

4) అతైలపూరాః - తైలేన పూర్యన్త ఇతి (ఉపపదతత్ను.), న తైలపూరాః 
(నఇ్‌తత్పురుషు, అతైలపూరాః. 

5) సురతప్రదీపాః - సురతేషు ప్రదీపాః (సప్తమీ తత్పు.) 

సంధులు :- 
1) గృహ + ఉత్సజ్ఞ = గృహోత్సటబ్ద, గుణసన్షిః, ఆద్దుణః (సూ 6-1-84). 
2) యత్ర + ఓషధయః = యత్రౌషధయః, వృద్ధిసస్థిః, వృద్ధిరేచి (సూ 6-1-85). 
పదవ్వుత్తత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్వవ్రయోగములు. 
ఎ) వనేచరాణామితి। 'తత్పురుషే కృతి బహుళమ్‌” (6-3-14) ఇత్యలుక్‌। ఇదం 
విశేషోక్తావృదాహృతం వామనేన। అస్మన్మతే తు రూపకవిశేష ఏవాయమ్‌. -ప్రకాశికావ్యాఖ్యా, 


32 మృణాళినీ వ్యాఖ్యా 


బి) అలుక్‌ సమాసమనునది ప్రత్యేక సమాసము కాదు. తత్పురుషాది సమాసములందే 
విభక్తి లోపించని వానిని అలుక్సమాసములని వ్యవహరింతురు. ఈ సమాసమునందు 
పూర్వపదము యొక్క సుబన్తవిభక్తి లోపించకుండును. ద్వితీయా, తృతీయా, చతుర్ధి, 
పంచమీ, షష్టీ, సప్తమీ అను ఆజు సుబన్తవిభక్తుల వ్యత్యాసము చే తత్పురుషలో 
అలుక్సమాసము ఆటు విధములు. 
ఉదాహరణ : 1) కణ్ళ్ణేకాలః ఈ సమాసపదమునందు “కట్టే” అను సప్తమీవిభక్తి 
లోపించనందువలన ఇది అలుక్సమాసము. 2) “వనేచరణ అనునదియును అట్లే. 
క్రియాదర్భము :- భవన్తి - 1) భూ సత్తాయామ్‌ (ఉండుట) అకర్మకమ్‌, సేట్‌, పరస్మెపదీ. 
వర్తమానే లట్‌ - ప్రథమపురుషరూపాలు - భవతి - భవతః - భవన్తి. 
అలంకారములు :- ఇచట “పరిణామవిభావనాలంకారములకు “సంసృష్టి యని 
చెప్పవచ్చును. 
పరిణామాలంకార లక్షణమ్‌ : 
విషయాత్మతయారో ప్వే (వకృుతార్ణోవయోగిని / 
వరిణామోభవేత్తుల్వాతుల్వాధికరణో ద్విధా ॥ ఇతి 
ఆరోప్యమాణస్యారోవవిషయాత్మతయా వరిణమనాత్త రిణామః అత్ర ప్రదీపానామోవషధ్యాత్స 
తయా (ప్రకృతే సురతోపయోగిత్తన్ధకారనాశే ఉవయోగోల. తైలవూరత్వేనాధికారూఢ టెళిప్పుమ్‌ 
సాహిత్యదర్పణమున విశ్వనాథుడు పరిణామాలంకారమునకు ఈ శ్లోకమును 
ఉదాహరణగా పేర్కొనగా, వామనుడు “విశేషోక్ర్యలంకారము” నకు ఉదాహరణగా 
పేర్మొనినాడు. 
విభావనాలంకార లక్షణమ్‌ :- 
విభాననా వినా హేతుం కార్యోత్త్సత్తిర్భదుచ్చతే । 
ఉకానుక్తనిమిత్తత్వాద్‌ ద్విధా సా పరికీర్తితా // ఇతి 
తథా చ విభావనా వరిణామలంకారయో: సంసృష్టిరిత్యాహ I 
దీపాలు వెలగటానికి కారణమైన తైలం లేకపోయినా దీపాలు వెలిగినట్లు వర్ణించడం 
చేత విభావనాలంకారము. కనుక ఇందు 'పరిణామవిభావనాలంకారము’” లకు 'సంసృష్టి 
అని చెప్పదగును. త్ల 
శో ఉద్వేజయత్యబ్లులిపార్తి భాగాన్‌ 
మార్గే శిలీభూతహిమే౨ పి యత్ర | 
న దుర్వహక్రోణి పయోధరార్తా 
భిన్లన్తి మన్దాం గతిమశ్వముఖ్యః ॥ 11 
పదవిభాగము :- ఉద్వేజయతి, అబ్బులిపార్షిభాగాన్‌, మార్గే, శిలీభూతహిమే, అపి, యత్ర, 


ఘు 


న, దుర్వహణశ్రోణి పయోధరార్తాః, భినన్తి, మన్గామ్‌, గతిమ్‌, అశ్వముఖ్యః 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 33 


అన్వయ(క్రమము :- యత్ర, శిలీభూతహిమే, అబ్బులిపార్షి ర్భిభాగాన్‌, ఉద్వేజయతి, అపి, 
మార్టే, దుర్వహశ్రోణిపయోధరార్తాః, అశ్వముఖ్యః, మన్గామ్‌ గతిమ్‌, న, భిన్దన్తి 
(్రతివదార్ధము : నా యత్ర = ఆ హిమవన్నగము నందు, మార్గే = దారి, శలీభూతహిమే= 
పేరుకున్న మంచు కలదై, అబ్బులిపార్షి భాగాన్‌ = వ్రేళ్ళుయొక్క మడమల యొక్క 
ప్రదేశములను, ఉద్వేజయతి “అవి = క్లేశపె ట్టునది అయినను, (నతినప్తమీ), 
దుర్వహశ్రోణిపయోధరార్హాః = వహించుటకు శక్యముగాని, పిజఖుదుల చేతను, పాలిండ్ల 
చేతను పీడితులైన, అశ్వముఖ్యః = కిన్నర స్రీలు, మన్గామ్‌ గతిమ్‌ = మెల్లనయిన నడకను, 
మందగమనమును, న భీన్దన్తి = మార్చరు. 

తాత్పర్యము :- ఆ హిమవన్నగమునందు దారి పేరుకున్న మంచుకలదై వ్రేళ్ళుయొక్క 
మడమలయొక్క ప్రదేశములను క్లేశపెట్టునది అయినను, వహింపశక్యము గాని పిజుదుల 
చేతను పాలిండ్లచేతను పీడితులైన కిన్నర ప్రీలు మందగమనమును మార్చరు. 

విభక్తులు / క్రియలు :- 1) ఉద్వేజయతి - ఉద్‌ + విజ్‌ + ణి + శతృ (అత్‌) ప్రత్యయము, 
ఉద్వేజయతి, ఉద్వేజయతోః, ఉద్వేజయత్సు; తకారాన్త నపుంసక ఉద్వేజయత్‌ శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 
2) అంగుళిపార్షిభ్రాగాన్‌ - భాగమ్‌, భాగౌ, భాగాన్‌; అకారాన్త పుంలింగ భాగశబ్దము. ద్వితీయావిభక్తి బహువచనము. 
3) మార్దే - మౌర్గే, మార్గయోః, మార్గేషు; అకారాన్త పుంలింగ “మార్గ శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 4) 
శిలీభూతహిమే - హిమే, హిమయోః, హిమేషు; అకారాన్త పుంలింగ 'హిమ శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 
5) అపి - అవ్యయము. 6) యత్ర - అవ్యయము. 7)న- అవ్యయము. రి) దుర్వహ... ఆర్హాః - ఆర్హా ఆర్తే, 
ఆరాక; ఆకారాన్త స్రీలింగ “ఆరా” శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 10) భిన్దన్తి - క్రియ. 11) మస్దామ్‌ 
-మన్నామ్‌, మనే, మన్గాః; ఆకారాన్త స్త్రీలింగ మన్నా శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 12) గతిమ్‌ - గతిమ్‌, 
గతీ, గతీక ఇకారాన్త స్త్రీలింగ గతి శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 13) అశ్వముఖ్యః - అశ్వముఖీ, 
అశ్వముఖ్యౌ, అశ్వముఖ్యః; ఈకారాన్త స్త్రీలింగ అశ్వముఖీ శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 
సమాసాలు :- 

1) శిలీభూతహిమే - శిలీభూతాః హిమాః యస్మిన్‌ (బహువ్రీహి) తత్ర। 

2) అంగుళిపారి ర్‌భాగాన్‌ - అంగులయశ్చ పార్యశ్చేతి అంగుళిపార్షి ్న (ద్వంద్వ) అంగులి 
పార్టినో వ (షత.) తాన్‌. 

3) దుర్వహశ్రోణిపయోధరార్తాః - శోణయశ్చ పయోధరాశ్చ శ్రేణిపయోధరమ్‌ (ద్వంద్వ), 
దుర్వహ చ తత్‌ శ్రోణిపయోధరమ్‌ (కర్మధారయ. } దుర్వహశ్రోణి పయోధరేణ 
ఆర్హాః (తృ.త.) 

4) అశ్వముఖ్యః - అశ్వానాం ముఖానీవ ముఖాని యాసాం (బహువ్రీహి), తాః। 

సంధులు :- 

1 ఉద్వేజయతి + అంగులిపార్మి ్నభాగాన్‌ = ఉద్వేజయత్యబ్బులిపారి భాగాన్‌, 
యణాదేశసన్టిః, ఇకో యణచి (సూ. 6-1-74). ఇ, ఉ, బు, ౫ వేర్ణములకు 


34 మృణాళినీ వ్యాఖ్యా 


అసవర్ణమైన అచ్చుపరముగా నున్నప్పుడు క్రమముగా య్‌, వ్‌, ర్‌, ల్‌ (యణ్‌) 
అనునవి ఆదేశమగును. 
2) శిలీభూతహిమే + అపి = శిలీభూతహిమే౨ పి. పూర్వరూపసన్షి 
పదవ్యుత్తత్తి - నిఘంటువ్రమాణాలు - కావ్య ప్రయోగములు. 
ఎ) శిలీభూత -నిశిలా అశిలా; అశిలా శిలా సంపన్నం శిలీభూతం -చ్విప్రత్యయము. 
బి) అశ్వముఖ్యః, అశ్వముఖాః, అశ్వముఖాః. 
అశ్వముఖీ - అశ్వముఖ్యౌ - అశ్వముఖ్యః; ఈకారాన్త స్ర్రీలింగ అశ్వముఖీ శబ్దము. 
అశ్వముఖా - అశ్వముఖే - అశ్వముఖాః; ఆకారాన్త స్రీలింగ ముఖాశబ్దము. 
అశ్వముఖః - అశ్వముఖౌ - అశ్వముఖాః; అకారాన్త పుంలింగ అశ్వముఖ శబ్దము. 
స) Different devayonies. 
శ్లో! యక్ష-రాక్షస -గన్దర్వ -నిద్ధ-కిన్నర-గువ్వాకాః ॥ 
విద్వాధరావురో భూతవిశాచా దేవయోనయః /  - 87 
శ్లో॥ కిన్నరః స్వాత్సిమ్చురుషో మయురళశ్వముఖన్తథా ॥ 82 వాలయుధకోశః 
శ్లో! శరెరుత్సవనంకేతాంత్ల కృత్వా వరతోత్సవాన్‌ । 
జయోదాహరణం బ హార్లావయామాన కిన్నరాన్‌ ॥ రఘువంశమ్‌ 4-78. 
ఈ జయమును కిన్నరులు ఒక ప్రబంధముగా గానం చేసిరి. 
శ్లో! వాసుదేవో భగవతాం త్వం తు భాగవతేవ్వవామ్‌ । 
కింవురువాణాం హనుమాన్విద్వాధ్రాణామ్‌ సుదర్భును ॥ శ్రీమద్‌ భాగవతమ్‌ (11-16-29) 
సి A mythical being with a human figure and the head of a horse. 
(అశ్వముఖః) -Apte 
(క్రియాదర్భము :- బిన్షన్తి - 1)భిదిర్‌ (భిద్‌) విదారణే (భేదించుట) సకర్మకమ్‌, సేట్‌, (ఉ 
భయ) పరస్మైపదీ. 
లట్‌ ప్రథమపురుషరూపాలు :- భినత్తి - భిన్న - భిన్దన్తి - పరస్మైపదీ. 
భిన్రే - భిన్గాతే - భిన్దతే - అత్మనేపదీ. 
2) బిన్సత్వవయవే భిన్సతృవయాతి సటత్యవి // ఆభఖ్యాతచ్యన్ధికా. (3-1-5). 
అలంకారములు :- ఈ శ్లోకమున “కావ్యలింగాలంకారి మున్నదని చెప్పదగును. 
“శోణిపయోధరార్లాఃొ అనేది హేతుగర్భవిశేషణము. 
కారిక :- కావ్యలింగం హేతోర్వాక్యపదార్థతా. 
ఏదైనా ఒక విషయం చెప్పి దానికి హేతువును చెప్పడం కావ్యలింగాలంకారము. 
వాక్యం చేతగాని, ఒక పదము చేతగాని, రెండు మూడు పదాల చేత కాని హేతువును 
చెప్పవచ్చు..... కావ్యప్రకాశం -10-114. (బాలానందిని). ల్ల 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 35 


శ్లో _దివాకరాధ్రక్షతి యో గుహాసు 

లీనం దివా భీతమివాన్థకారమ్‌ । 

కుద్రేం పి నూనం జరు ప్రపన్నే 

మమత్వముచ్చెళ్ళిరసాం సతీవ ॥ 12 
పదవిభాగము :- దివాకరాత్‌, రక్షతి, యః, గుహాసు, లీనమ్‌, దివా, భీతమ్‌, ఇవ, 
అంధకారమ్‌, క్షుద్రే, అపి, నూనమ్‌, శరణమ్‌, ప్రపన్న్య మమత్వమ్‌, ఉచ్చెఃశిరసామ్‌, 
సతి, ఇవ. 
అన్వయ క్రమము :- యః, దివా, భీతమివ, (దివాభీతమివ), గుహాసు, లీనమ్‌, అంధకారమ్‌, 
దివాకరాత్‌, రక్షతి. ఉచ్చెఃశిరసామ్‌, శరణమ్‌, ప్రపన్నే క్షుద్రే, అపి, సతి ఇవ, నూనమ్‌, 
మమత్వమ్‌, (అస్తి. 
(ప్రతివదార్థము :- యః = ఆ హిమవంతుడు, దివా = పగలు, భీతమివ = భయపడినదా 
అన్నట్లు, “దివాభీతమివ) = (గుడ్ల్గగూబవలె), గుహాసు = గుహలయందు, లీనమ్‌ = 
దాగిన, అంధకారమ్‌ = చీకటిని, దివాకరాత్‌ = సూర్యుని నుండి, రక్షతి = కాపాడుచున్నాడు, 
ఉచ్చెః శిరసామ్‌ = ఉన్నతులయిన వారికి (మహాత్ములకు), శరణమ్‌ ప్రపన్నే = శరణు 
వేడీనట్టి, క్షుద్రే + అపి = నీచుని యందునూ, సతి + ఇవ = సజ్జనుని యందువలి, 
సూనమ్‌= నిశ్చయముగ, మమత్వమ్‌ = = మమకారము, అస్తి = ఉండును. 
తాత్పర్యము :- ఆ హిమవంతుడు, పగలు భయపడినదా అన్నట్లు గుహలయందు దాగిన 
చీకటిని సూర్యుడినుండి కాపాడుచున్నాడు. ఉన్నతులకు శరణువేడినట్టి నీచునియందునూ 
సజ్జనునియందువలె నిశ్చయముగ మమకారముండును. 
విభక్తులు / యలు “= 1) దివాకరాత్‌ - దివాకరాత్‌, దివాకరాభ్యామ్‌, దివాకరేభ్యః; అకారాన్త పుంలింగ 
“దివాకర” శబ్దము. పంచమీవిభక్తి ఏకవచనము. 2) రక్షతి - క్రియ. 3) యః - యః, యౌ, యే; దకారాన్త 
పుంలింగ యచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 4) గుహాసు - గుహాయామ్‌, గుహయోః, గుహాసు; ఆకారాన్త 
స్రీలింగ గుహా శబ్దము, సప్తమీవిభక్తి బహువచనము. 5) లీనమ్‌ - లీనమ్‌, లీనే, లీనాని; అకారాన్త నపుంసకలింగ 
“లీని శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 6) అన్థకారమ్‌ - అన్థకారమ్‌, అన్థకారే, అన్థకారాని; అకారాన్త 
నపుంసకలింగ “అంధకార శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 7) దివా - అవ్యయము. 8) భీతమ్‌ - భీతమ్‌, 
భీతే, భీతాని; ఆకారాన్త నపుంసకలింగ “భీతి శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 9) ఇవ - అవ్యయము. 10) 
క్షుదే - క్షుదే, క్లుద్రయోః, క్షుద్రేషు; అకారాన్త పుంలింగ క్షు ద్రశబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 11) అపి - 
అవ్యయము. 12) నూనమ్‌ - అవ్యయము. 13) శరణం (ప్రపన్నే - ప్రపన్నే ప్రపన్నయోః, ప్రపన్నేషు; అకారాన్త 
పుంలింగ ప్రపన్న శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 14) మమత్వమ్‌ - మమ+త్వ, “మమ” - అవ్యయపదము. 
15) ఉచ్చెళ్ళిరసామ్‌ - ఉచ్చెళ్ళిరస్య, శిరయోః, శిరసామ్‌; అకారాన్త పుంలింగ “శిరి శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 
16) సతి-సతి, సతో, సత్సు; తకారాన్త పుంలింగ “సత్‌ శబ్దము. సప్తమీవిభక్తి ఏకవచనము. 17) ఇవ - అవ్యయము. 


సమాసాలు :- 1) దివాభీతమ్‌ - దివా భీతః (అవ్యయీ) తమ్‌; 
2) దివాకరాత్‌-దివా కరోతి ఇతి (ఉపపద సమాసము, తస్మాత్‌; ఉచ్చై 
శిరసామ్‌ - ఉచ్చైః శిరః యేషామ్‌ (బహువ్రీహి) తే, తేషామ్‌. 


36 మృణాళినీ వ్యాఖ్యా 


సంధులు :- 
1) ఇవ + అన్గకారమ్‌- ఇవాన్టకారమ్‌ -సవర్డదీర్హసన్థిః, అకః సవర్డే దీర్హ్య 
2) క్షుడ్రే + అపి- క్షుద్రేల పి - పూర్వరూపసన్థిః ,వఏజఃపదాన్లాదతి(సం 6-1-105) 
3) ఉచ్చైః +శిరసామ్‌ ఉచ్చైః శిరసామ్‌,ఉచ్చైశ్ళిరసామ్‌ -విసర్గాదేశసన్థిః, వా శరి 
(సూ. 8-3-36). శషసవర్ణములు పరముగా ఉన్నప్పుడు విసర్గమునకు శిషపలు 
వికల్పముగ వచ్చును. రాని పక్షమున విసర్గమునకు విసర్గమే వచ్చును. 
వదవ్వుత్సత్తి - నిఘుంటుప్రమాణాలు - కావ్యద్రయోగములు. 
1. ఉచ్చైః - ఉచ్చైః మహత్వే; 
-ఉత్మృష్టే ఇతి శకటాయనః। కిం పునర్యస్తథోచ్చైః - మేఘదూతమ్‌॥ 
ఉచ్చైరుదాత్తః (సూ 1-2-29) ఇత్యాదిషు స్థలేఘ ఊర్థ్వభాగార్థకత్వమగే స్యెతి జ్ఞ బేయమ్‌। 
తుబ్బత్వ - జెన్నత్యాదయో2_ స్యార్థవిశేషాః ప్రకరణానురోధనోహ్యోః 
అస్యావ్యయస్య, ఘటప్రత్యయాన్తస్య గుణవాచిత్వే “కిమేత్‌ తిజ్‌వ్యఘాదామ్‌. (5-4-11) 
ఇతి ఆము ప్రత్యయే ఉచ్చెస్తరామ్‌, ఉచ్చెస్తమామ్‌ ఇతి సాధుః యథా “ఉచ్చెస్తరామ్‌ వా 
వషట్‌కారఃి (1-2-25) 'ఇత్యత్ర। ద్రవ్యప్రకర్నే తు వివక్తితే “ఉచ్చెస్తరో వృక్షః' 'ఇత్యాదిషు న 
ఆముప్రత్యయ ఇతి చ జ్జేయమ్‌! ఉచ్చకైః, ఉచ్చెః కృత్య, ఉచ్చెః కృత్వా, ఉచ్చెః కారంవా ఆచషే 
కేచిత్తు ఏతదవ్యయం సబంతిప్రతిరూపకమితి మన్వతే । ఉచ్చశబ్ద బెన్నత్యాద్యర్థకో సి, 
తస్య తృతీయాబహువచనే ఉచ్చెః ఇతి సమృద్యతే। తస్య | ప్రతిరూపకమేతదిది తేషామాశయః। 
పరేతు సాన్తమేతదభ్యుపగచ్చన్తి - అని న (219). 
(కైయాదర్భము :- రక్షతి - 1) రక్ష (రక్ష పాలనే (పాలించుట) భ్వాదిప్రకరణమ్‌ (1), 
సకర్శకమ్‌, 'సేట్‌, పరస్మైపదీ లట్‌ ప్రథమపురుషరూపాలు: రక్షతి - రక్షతః - రక్షని. 
2) శ్లో॥ భునక్తి పాతి దయతే గోపాయతి వివర్తి చ । 
రక్షతి త్రాయతే త్రాణే పాలయత్యవి తేజతి / 77 
స్మ్రణోతి కుజ్ణయతి చ గుజ్జత్యవతి జంనతి | -ఆఖ్యాతచన్ధికా (2-3-2) 
అలంకారములు :- ఇచట “అర్థాంతరన్యాసాలంకారిమున్నది. ఉత్తరార్థమునందలి అర్థము, 
పూర్వార్ధమునందలి అర్థమును సమర్థించుటచే నిట “అర్థాంతరన్యాసాలంకారిమున్నదని 
చెప్పదగును. 
లక్షణమ్‌ :- “జయః సోర్భాన్తరన్యాసో వస్తు ప్రన్తుత్వ కించన 
తత్యాధన సమర్థన న్వానో యో౭_ న్యన్య వస్తునః ॥ కావదర్భః 2-169 
ఒక వాక్యముచే ప్రతిపాదితమగు విషయమును సమర్ధించుటకై మటియొక వాక్యమును 
ప్రయోగించినచో అది “అర్థాంతరన్యాసాలంకారము”. ఈ రెండు వాక్యార్థములలో ఒకటి 
సామాన్యము, రెండవది విశేషము అయి ఉండును. -బాలానందిని. ల్ల 


శ్ర 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 37 


శ్లో॥ లాజ్లూలవిక్షేపవిసర్పిశోభై - 

రితస్తతశ్చ నమరీచిగౌారైః | 

యస్యార్థ క్తం గిరిరాజశబ్దం 

కుర్వన్తి వాలవ్యజనైశ్చమర్యః ॥ 13 
వదవిభాగము :- లా...శోభైః, ఇతస్తతః, చంద్రమరీచిగారైః, యస్య, అర్థయుక్తమ్‌, 
గిరిరాజశబ్దమ్‌, కుర్వన్తి, వాలవ్యజనైః, చమర్యః। 
అన్వయ(క్రమము :- చమర్యః, ఇతస్తతః, లా.... శోభైః, చంద్రమరీచిగౌరైః, వాలవ్యజనైః, 
యస్య, గిరిరాజశబ్దమ్‌, అర్థయుక్తమ్‌, కుర్వస్తి! 
(్రతిపదార్థము :- చమర్యః = చమరీమృగములు, ఇతస్తతః = ఇటునటు, లా.... శోభైః= 
తోకలయొక్క విసురులచే వ్యాపించిన ప్రకాశము కలవియు, చంద్రమరీచిగౌరైః = చంద్ర 
కిరణములవలె తెల్లనివియు అయిన, వాలవ్యజనైః = తోకలనెడు వింజామరములచే, 
యస్య = ఆ హిమవంతుని యొక్క గిరిరాజశబ్ద్బము = పర్వతముల టేడనెడి పేరును, 
అర్ధయుక్తమ్‌ = అర్ధముతో కూడుకున్న దానినిగా, కుర్వన్తి = చేయుచున్నవి. 
తాత్పర్యము :- చమరీమృగములు ఇటునటు తోకలయొక్క విసురుటచే వ్యాపించిన 
ప్రకాశముకలవియు, చంద్రకిరణములవలె తెల్లనివియు అయిన తోకలనెడు 
వింజామరములచే ఆ హిమవంతునియొక్క పర్వతముల టేడనెడి పేరును అర్థముతో 
కూడుకొన్నదానినిగా చేయుచున్నవి. 
విభక్తులు / కయలు 2-1) లజ్లూలా.... శోభైః - శోభేణ, శోభాభ్యామ్‌, శోభైః; అకారాన్త పుంలింగ శోభి 
శబ్దము, తృతీయావి భక్తి బహువచనము. 2) ఇతస్తతః - అవ్యయము. 3) చంద్రమరీచిగారైః - గౌరేణ, గౌరీభ్యామ్‌, 
గౌరైః; అకారాన్త పుంలింగ గారి శబ్దము, తృతీయావి భక్తి బహువచనము. 4) యస్య - యస్య, యయోః, 
యేషామ్‌; దకారాన్త పుంలింగ యచ్చబ్దము, షట్టీవిభక్తి ఏకవచనము. 5)అర్థయుక్తమ్‌ - యుక్తమ్‌, యుక్తా, యుక్తాన్‌; 
అకారాన్త పుంలింగ యుక్త శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 6) గిరిరాజశబ్దమ్‌ - శబ్దమ్‌, శబ్బౌ, శబ్దాన్‌; 
అకారాన్త పుంలింగ శబ్దశబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 7) కుర్వన్తి - క్రియ. 8) వాలవ్యజనైః - వ్యజేన, 
వ్యజాభ్యామ్‌, వ్యజనైః; అకారాన్త పుంలింగ వ్యజన శబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 9) చమర్యః - చమరీ, 
చమర్యా, చమర్యః; ఈకారాన్త స్రీలింగ చమరీ శబ్దము, (ప్రథమావిభక్తి బహువచనము. 


సమాసాలు :- 
1) లాంగూలవిక్షేపవిసర్పిశోభైః - లాంగూలానాం విక్షేపాః (షత.) లాంగూలవిక్షేపాః, 
లాంగూలవిక్షేపైః విసర్పిణ్యః (తృ.త.) శోభాః యేషామ్‌ (బహువ్రీహి) తైః 
2) చన్దమరీచిగారైః - చంద్రస్య మరీచయః (షత. ) చంద్రమరీచిభిః ఇవ గౌరాణి 
(ఉపమిత కర్మధా.) తైః 
3) వాలవ్యజనైః - వాలా ఏవ వ్యజనాని (కర్మధా.) తైః. 
4) గిరిరాజశబ్దమ్‌- గిరిరాజశ్చ అసౌ శబ్దః (కర్మ.) తమ్‌. 


38 మృణాళినీ వ్యాఖ్యా 


సంధులు :- 

1) ఇతస్తతః + చంద్ర...రైః = ఇతస్తతశ్చంద్ర...రైః, శ్చుత్వసస్థిః (8-4-89) సకారత 
వర్గము సతథదధన లకు శకారచవర్గము శచఛజర్లుఆః లతో కలయిక ఏర్పడినపుడు 
శకారచవర్గములు వచ్చును. 

2) వాలవ్యజనైః+చమర్యః= వాలవ్యజనైశ్చమర్యః, శ్చుత్వసన్టిః: ౨ యస్య + అర్థయుక్తమ్‌ 
= యస్యార్థయుక్తమ్‌, సవర్ణదీర్ణసన్థిః 

వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1. వాలవ్యజనైః - “వ్యజనం తాలవృన్తకమ్‌” అని అమరము. 
శ్లో చమరాన్‌ వరితః వ్రవర్తితాళ్వః 
క్షబిదాకర్ణవికష్టభల్లవర్షీ । 
నృవతీనివ తాన్‌ వియోజ్వ నద్యః 
నితవాలవ్యజనై ర్హగామ శాన్తిమ్‌ / రఘువంశమ్‌ 9-66 
ఈ పై శ్లోకమునందు దిగువ శ్లోకమునందు గల 'వాలవ్యజని శబ్ద ప్రయోగములను 
గమనించగలరు. 
శ్లో: సౌమిత్రిణా సావరజేన మన్ద- 
మాధూతవాలవ్యజనో రథస్థః । 
ధృతాతపత్రో భరతేన సాక్షా- 
దువాయనంఘాత ఇవ ట్రవృద్దః ॥ రఘువంశమ్‌ 14-11. 
“తమ్ముడగు శత్రుఘ్నునితో కూడిన లక్ష్మణుడు నెమ్మదిగా వింజామరములతో 
వీచుచుండగా....” 
2. గిరిరాజశబ్దమ్‌ - ఎ) గిరీణాం రాజా గిరిరాజః, “రాజాహః సఖిభ్యష్టచ్‌” (5-4-92) 
ఇతి సమాసాంతష్టచ్‌। “అద్రిగోత్రగిరిగ్రావాచలశైలశిలోచ్చయాః। అని అమరము. గిరిరాజః 
చ అసౌ శబ్దః గిరిరాజశబ్దః, తమ్‌! “విశేషణం విశేష్యేణ బహుళమ్‌” ఇతి కర్మధారయ 
సమాసః। -పుంసవనీవ్యాఖ్యా 
బి) 'రాజాహః సఖిభ్యష్టచ్‌” -ా ఏతదాన్తాత్తత్పురుషట్టచ్‌ స్యాత్‌; పరమరాజః। అతిరాజీ। 
కృష్ణసఖః। -పాణినిసూత్రవ్యాఖ్యా. 
క్రియాదర్భము :- కుర్వన్తి - 1) డుకృజ్‌ (కృ) కరణే (చేయుట) తనాది ప్రకరణమ్‌ 
(8), సకర్మకమ్‌, అనిట్‌, (ఉభయ) పరస పదీ. లట్‌ ప్రథమపురుషరూపాలు. 
వరస్మైవదీ - కరోతి - కురుతః - కుర్హన్తి 
ఆత్మనేపదీ - కురుతే - కుర్వాతే - కుర్వతే, 
2) శ్లో, కృతౌ కరోత్యావవాతి విదధాత్యాదధాతి చ! 
వితనోత్యాత్ళనే వజ్బు..... ఆఖ్యాతచగ్రికా 2-1-2. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 39 


అలంకారములు :- ఇచట “గిరిరాజ పద సార్థకతకు హేతువు చెప్పబడుటచే 
“కావ్యలింగాలంకారి మున్నదని చెప్పదగును. ల్ల 


శ్లో యత్రాంశుకాక్షేపవిలజ్జితానాం 
యదృచ్చయా కిమ్చురుషాబ్గనానామ్‌ । 
దరీగృహద్వారవిలమ్బిబిమ్బా- 
స్పిరస్కరిణ్యో జలదా భవన్తి ॥ 14 
పదవిభాగము :- యత్ర, అంశుకాక్షేపవిలజ్జితానామ్‌, యదృచ్చయా, కిమ్బు....నామ్‌, 
దరీ.... బిమ్బాః, తిరస్మరిణ్యః, జలదాః, భవన్తి! 
అన్వయ(క్రమము :- యత్ర, అంశు....నామ్‌, కిమ్బు....నామ్‌, యదృచ్చయా, దరీ....బిమ్బాః, 
జలదాః, తిరస్మరిణ్యః, భవన్ని! 
(్రతివదార్ధము :- యత్ర = ఆ హిమవన్నగమునందు, అంశు...నామ్‌ = వస్త్రములను 
లాగివైచుటచే మిక్కిలి లజ్జను బొందిన, కిమ్బు...నామ్‌ = కిన్నరస్తీలకు, యదృచ్చయా = 
దైవవశమున, దరీ...బిమ్బాః = గుహలనెడు ఇండ్లు వాకిండ్లు యందు, జలదాః = 
మేఘములు, తిరస్మరిణ్యః = పరదాలు, భవన్తి = అగుచున్నవి. 
తాత్పర్యము :- ఆ హిమవన్నగమునందు వస్త్రములను లాగివైచుటచే మిక్కిలి లజ్జను 
పొందిన కిన్నర స్రీలకు దైవవశమున గుహలనెడు ఇండ్ల వాకిండ్ల యందు మేఘములు 
పరదాలు అగుచున్నవి. 
విభక్తులు / (క్రియలు :- 1) యత్ర - అవ్యయము. 2) అంశుకాక్షేపవిలజ్జితానామ్‌ - లజ్జితాయాః, 
లజ్జితయోః, లజ్జితానామ్‌; ఆకారాన్త స్రీలింగ లజ్జితా శబ్దము, షష్టీ విభక్తి బహువచనము. 3) యదృచ్చయా = 
యదృచ్చయా, యదృచ్చాభ్యామ్‌, యదృచ్చాఖిః; ఆకారాన్త స్త్రీలింగ 'యదృచ్చా' శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 
4) కిమ్బు...నానామ్‌ - అంగనాయాః, అంగనయోః, అంగనానామ్‌; ఆకారాన్త స్త్రీలింగ అంగనా శబ్దము, షష్టీవిభక్తి 
బహువచనము. 5) దరీ...బిమ్బాః - బిమ్బః, బిమ్బౌ, బిమ్బాః; అకారాన్త పుంలింగ బింబ శబ్దము, ప్రథమావిభక్తి 
బహువచనము. 6) జలదాః - జలదః, జలదౌ, జలదాః; అకారాన్త పుంలింగ 'జలది శబ్దము, (ప్రథమావిభక్తి 
బహువచనము. 7) తిరస్మరిణ్యః - తిరస్కరిణీ, తిరస్మరిణ్యా, తిరస్మరిణ్యః; ఈకారాన్త స్త్రీలింగ తిరస్మరిణీ శబ్దము, 
ప్రథమావిభక్తి బహువచనము. 8) భవన్తి - క్రియ. 
సమాసాలు :- 
1) అంశుకాక్షేపవిలజ్జితానామ్‌ - అంశుకానామ్‌ ఆక్షేపః (షత. ), విశేషణ లజ్జితాః, 
విలజ్జితాః (ప్రాదితత్చు. శ! అంశుకాక్షేపేణ విలజ్జితాః (తృ.త.) తేషామ్‌. 
2) కిమ్చురుషాబ్దనానామ్‌ - కిమ్చురుషాణామ్‌ అంగనాః (ష.త.), తాసామ్‌. 
8) దరీగృహద్వార విలమ్బిబిమ్బాః-దరీ ఏవ గృహమ్‌ (కర్మధా.), దరీగ్భహమ్‌, 
దరీగ్భహస్య ద్వారమ్‌ (షత), దరీగ్భహద్వారే బిమవ్బానో (స.త.) బిమ్బా యేషామ్‌ 
(బహువ్రీహి) తే. 


40 మృణాళినీ వ్యాఖ్యా 


సంధులు :- 
1 దరీ... బిమ్బాః + తిరస్మరిణ్యః = దరీ... బిమ్చాస్తిరస్మరిణ్యః, విసర్లసన్థిః, 'విసర్జనీయస్య 
సః (సూ. 8-3-34). కఠిన హల్లులు పరముగా నున్నప్పుడు విసర్గమునకు 
సకారాదేశము వచ్చును. 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవప్రయోగములు. 
1. తిరస్మరిణ్యః - ఎ) తిరస్కరిణీ - తిరో౭_న్తర్ధానం కరోతీతి. తిరస్‌+కృ+'నందిగ్రహీతి” 
ణిని, సంజ్ఞా పూర్వకవిధేరనిత్యత్వాత్‌ వృద్ధ్యభావః తతో జీప్‌. 

బి) ప్రతిసీరాజవనికా తిరస్మరణీ! హలాయుధకోషః -309 
2. యత్ర - తద్ధితాన్లావ్వ్యయము - అవ్యయకోశః (659) సప్తమ్యర్థకోల యమ్‌! యచ్చబ్దాత్‌। 
సప్తమ్యాస్తల్‌ (5-3-10) ఇతి త్రల్‌ ప్రత్యయే, త్యదాద్యత్వే పరరూపే చ రూపమేవమ్‌। 
“'యత్రకుత్ర కులే వాసః - 

అనవకప్తిగర్జామర్నాశ్చర్యేష్వపి వర్తతే! యథా “నావకల్పయామి గర న మర్షయే, 
ఆశ్చర్యం వాయత్ర భవాన్‌ బాలం ఘాతమేత్‌ ఇతి। ఏష్వర్థేషు చాదిరయమ్‌। 
(కైయాదర్భము := భవన్తి - 10వ శ్లోక వ్యాఖ్యాన భాగము చూడగలరు. 
అలంకారములు :- ఇందు 'పరిణామాలంకారము గలదని సంజీవినీ వ్యాఖ్యా పేర్కొనగా 
“'పుంసవనీవ్యాఖ్యా “సమాధ్యలంకారిమని పేర్కొన్నది. మేఘము” నందు పరదా” ఆరోపము 
చేయబడుటచే ఇచట “పరిణామాలంకారిమున్నదని చెప్పదగును. పర్వతగ్భహ ద్వారమునకు 
“పరదాిగా మేఘమద్దుపడుటచే కింపురుషుల సంభోగక్రియకు దోహదమప్రయత్నముగ 
జరిగినదని చెప్పబడుటచే “సమాధ్యలంకారిమున్నదని చెప్పదగును. సమాధిరలంకార 
లక్షణము దిగువనీయబడినది. 

“సమాధిః సుకరం కార్యం కారణానన్తరయోగతః” ఇతి! 

వరిణామాలంకార లక్షణము పూర్వము చెప్పబడినది. ల్ల 


శ్లో భాగీరథీనిర్ల రసీకరాణాం 
వోఢా ముహుః కమ్బితదేవదారుః 
యద్వాయురన్నిష్టమృగైః కిరాతై- 
రాసేవ్యతే భిన్నశిఖబ్దిబర్హ్య 115 
పదవిభాగము :- భాగీరథీ....ణామ్‌, వోఢా, ముహుః కమ్బితదేవదారుః, యద్వాయుః, 
అన్విష్టమృగైః, కిరాతైః, ఆసేవ్యతే, భిన్నశిఖణ్ణిబర్హక। 
అన్వయడ్రమము :- భాగీరథీ....ణామ్‌, వోధా, ముహుః, కమ్బితదేవదారుః, భిన్నశిఖణ్జిబర్హః, 
యద్వాయుః, అన్విష్టమృగైః, కిరాతైః, ఆసేవ్యతే॥ 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 41 


(్రతివదార్ధము := భాగీరథీ....ణామ్‌ = గంగ ప్రవాహము యొక్క తుంపురులను (కర్మణి 
షష్టీ), వోఢా = వహించునట్టిదియు, ముహుః = మాటిమాటికి, కమ్బితదేవదారుః = 
కదల్పబడిన దేవదారు వృక్షములు కలదియు, భీన్నశిఖబ్లి బర్హ్య = విప్పబడిన నెమళ్ళ 
పింఛములు కలదియు అగు, యద్వాయుః = ఆ హిమవద్దిరి వాయువు, అన్విష్టమృగైః = 
వెదకబడిన జంతువులు కలవారగు, కిరాతైః = కిరాతులచే, ఆసేవ్యతే = అత్యంతము 
అనుభవింపబడుచున్నది. 
తాత్పర్యము = గంగా ప్రవాహపు తుంపురులను వహించునట్టిదియు, మాటిమాటికి 
కదల్పబడిన దేవదారువృక్షములు కలదియు, విప్పబడిన నెమళ్ళ పింఛములు కలదియు 
అగు హిమవద్దిరి వాయువు, వెదకబడిన జంతువులు కలవారగు కిరాతులచే అత్యంతము 
అనుభవింపబడుచున్నది. 
విభక్తులు /(క్రియలు :- 1) భాగీరథీ నిర్ణరసీకరాణామ్‌ - సీకరస్య, సీకరయోః, సీకరాణామ్‌; అకారాన్త 
పుంలింగ శీకర శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 2) వోఢా - వోఢా, వోధారౌ, వోఢారజ బుకారాన్త పుంలింగ 
'వోధ్య' శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 3) ముహుః - అవ్యయము. 4) యద్వాయుః - వాయుః, వాయూ, 
వాయవః ఉకారాన్త పుంలింగ 'వాయు' శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 5) అన్విష్టమృగైః - మృగేణ, 
మృగాభ్యామ్‌, మృగైః; అకారాన్త పుంలింగ మృగ శబ్దము, తృతీయావి భక్తి బహువచనము. 6) కిరాతైః - కిరాతేణ, 
కిరాతాభ్యామ్‌, కిరాతైఖ అకారాన్త పుంలింగ కిరాత శబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 7) అసేవ్యతే - క్రియ 
(కర్మణిరూపమ్‌). 8) భిన్నశిఖణ్ణిబర్హః - భిన్న శిఖబ్లి బర్హ, బర్హౌ బర్హ్యా; అకారాన్త పుంలింగ “భిన్నశిఖబ్జిబర్హు 
శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
సమాసాలు :- 

1) భాగీరథీనిర్ణ రసీకరాణామ్‌ - భాగీరథ్యాః నిర్ణరః (షత.), బాగీరథీ నిర్ణరః, భాగీరథీ 

నిర్ణరస్య సీకరాః (షత.) తేషామ్‌. 

2) కమ్బితదేవదారుః - కమ్బితా దేవదారవో యేన (బహువ్రీహి) సః. 

3) భిన్నశిఖబ్దిబర్హ - భిన్నాని శిఖబ్దినామ్‌ బర్జాణి యేన (బహువ్రీహి) సః. 

4) యద్వాయుః - యస్య వాయుః, (షత.). 

5) అన్విష్టమృగైః - అన్విష్టాః మృగాః యైః (బహువ్రీహి) తైః. 
సంధులు :- 

1) యద్వాయుః + అన్నిష్టమృగైః = యద్వాయురన్న్విష్టమృగైః - విసర్గసస్థిః 

2) కిరాతైః + ఆసేవ్యతే = కిరాతైరాసేవ్యతే - విసర్గసన్టిః 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1. భాగీరథీనిర్ణరసీకరాణామ్‌ - ఎ) భాగీరథీ 

శ్లో భాగీరథీ నురసరిద్విమ్హువదీ జావ్నావీ తథా గంగా ॥ 
మందాకినీ త్రివథగా నరిద్వరా త్రిదశదీర్ణికా ప్రోక్తా / 6728. 


42 మృణాళినీ వ్యాఖ్యా 


అని హలాయుధకోశము తొమ్మిది నామములను పేర్మొన్నది. 
బళ్లో, భాగీరథోల. నయా న్తుత్వాన్తుత్వా గంగాం చ నారద ॥ 
జగామ తాం గృహీత్వా చ యత్ర నష్టాళ్ళ సాగరాః / 
శ్లో ఐవెకుణ్జం తే యయుస్తూర్ధం గంగాయాః న్పుర్ణువాయునా । 
భాగీరథేన సానీతా తేన భాగీరథీ న్ధుతా ॥ 
శ్లో ఇత్యేవం కథితం నర్వం గంగోపాఖ్యానముత్తమమ్‌ ॥ 
వుణ్యుదం మోక్షదం సారం కింభూయః (కోతుమిచ్చని // 
- ఇతి (బ్రహ్మవైవర్తే, ప్రక్ఫుతిఖజ్జే 10-140, 141, 142 
సి) భాగీరథస్య ఇయం భాగీరథీ “తస్యేదమ్‌” (సూ 4-3-120) ఇత్యణ్‌; “యస్యేతి 
చి 'ఇతీకారలోపః “టిద్‌ధాణజ్దద్వయసచ్‌దఘ్నజగ్‌ మాత్రచ్‌ తయప్‌ ఠక్‌ ఠఈజ్‌ కళ్‌ క్వరప్‌” 
(4-1-15) ఇతి జీష్‌ 
డి శ్లో గంగా శ్రివధగా భాగీరథీ (తిదళదీర్హికా / 
(తిసోతా జావ్నావీ మందాకినీ భీష్ణుకుమారనూః ॥ 147 
శ్లో నరిద్వరా విమ్హవదీ నిద్ధస్వః న్వగిఖావగా ॥ 
బువషికుల్వా హైమవతీ న్వర్వావీ వారశేఖరా ॥ 148 

అని అభిధాన చిన్నామణి “16 నామములను పేర్కొన్నది. గంగా, త్రిపథగా, భాగీరథీ, 
త్రిదశదీర్ణికా, త్రిస్రోతాః (ప్రీ, జాహ్నవీ, మందాకినీ, భీష్మ్యసూః, కుమారసూః (స్త్రీ), సరిద్వరా, 
విష్ణుపదీ, సిద్ధాపగా, స్వరాపగా, స్వర్గ్యాపగా, ఖాపగా, బుషికుల్యా, హైమవతీ, స్వర్వాపీ, 
హరశేఖరా. 

ఇ) గంగాదేవిని దేవలోకంలో మందాకిని అని, భూలోకంలో భాగీరథి అని 
నాగలోకంలో భోగవతి అని పిలుస్తారు. గంగాదేవి భాగీరథి కనుక ఈ సందర్భముగా 
భగీరథుడ్ని సగర చక్రవర్తి కుమారుల కథను ఇట అనుసంధానించుకోగలరు. 

2) భిన్నశిఖబ్జిబర్హః = 

The peacocks are particularly mentioned because they have a long 
plumage which can be easily acted upon by wind. It also indicates the 
abundance of peacocks on the mountain and explains why the breeze 
was gentle. The wind , having met with obstructions from the peacock's 
feathers in its passage, lost some of its force and became gentle. We 
have thus three different epithets to indicate respectively that the breeze 
was cool, fragrant and gentle. -Ka. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 43 


శ్లో! కవిసమయే వాయుస్రివిధో వర్హ్యతే, శీతో మన్దః నురభిళ్ళ 

భాగీరభథీన్పర్జాచ్చీతః దేవదారుస్పర్శ్మాత్సు రభిః॥। భిన్న శిఖజ్జీవిచ్చత్వాన్ననః 

-అని కాలే” 

(క్రియాదర్ధ్థము సైజు ఆసేవ్యతే -ఎ) షేవ్భ (సేవనే) భ్వాది ప్రకరణమ్‌, ఆత్మనేపదీ, సకర్శకమ్‌, 
సేట్‌ - ఇతి ధాతోః కర్మణి 'సార్వధాతుకే యక్‌” ఇతి యక్‌ ప్రత్యయః, 'ధాత్వాదేః షః సి 
ఇతి షస్య సః ఆ - ఉపసర్గ. 
బి) ఆసేవ్యతే - ఆ+సేవ్‌+య, లట్‌ ప్రథమపురుష ఏకవచనము. 
సి) కర్మార్థకము :- (Passive voice) - క్రియాపదము నందలి 'తిజ్‌ ప్రత్యయము 
కర్మార్థమున చేయబడినచో అది కర్మార్థకమగును. అట్టి వాక్యమున కర్భవాచకపదము 
తృతీయాంతముగను, కర్మవాచకపదము ప్రథమాంతముగను ఉండును. ఇది సకర్శక 
ధాతువులకే ఉండును. 

ఉదా : కిరాతైః యద్వాయుః ఆసేవ్యతే. కర్మణి తు పురుషత్రయం వచనత్రయమపి। 
ఆసేవ్యతే - ఆసేవ్యేతే - ఆసేవ్యన్తే; ఆసేవ్యసే - ఆసేవ్యేథే - ఆసేవ్యధ్వే ఆసేవ్యే - 
ఆసేవ్యావహే, ఆసేవ్యామహే; లట్‌ రూపాలు. 
అలంకారములు :- ఇచట 'స్వభావోక్యలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము :- శ్లో న్వభావోక్యలంకార ఇతి కేచిత్‌ ప్రచక్షతే । 

అర్జన్య తదవస్థత్వం న్వభావో9ి. భిహితో యథా ॥ కావ్యాలంకారః 

“ ఒక వస్తువు యొక్క యథార్థస్వరూపము దాని స్వభావము దానిని ఉన్నదున్నట్లు 
వర్ణించుట స్వభావోక్తి. వేటాడుటవలన అలసిన కిరాతులచే వాయువు మిక్కిలి 
అనుభవింపబడుచున్నదని వర్ణించుటచే నిది స్వభావోక్తిగ చెప్పదగును. త్ల 


శో సప్తర్షిహస్తావచితావశేషా- 
ణ్యధో వివస్వాన్‌ పరివర్తమానః । 
పద్మాని యస్యాగ్రసరోరుహాణి 
ప్రబోధయత్యూర్థ్వముఖైర్మయూఖైః ॥ 16 
పదవిభాగము :- సప్తర్షిహస్తావచితావశేషాణి, అధః, వివస్వాన్‌, పరివర్తమానః, పద్మాని, 
యస్య, అగ్రసరోరుహాణి, ప్రబోధయతి, ఊర్థ్వముఖైః, మయూఖైః। 
అన్వయ(క్రమము :- యస్య, సప్రర్షి.. శేషాణి, అగ్రసరోరుహాణి, పద్మాని, అధః, 
పరివర్తమానః, వివస్వాన్‌, ఊర్థ్వముఖైః:, మయూఖైః, ప్రబోధయతి. 
ప్రతివదార్ధము :- సప్తర్షి... శేషాణి = సప్తర్షుల చేతులచే త్రుంప మిగిలినవానిని యస్య = 
20 


44 మృణాళినీ వ్యాఖ్యా 


ఆ హిమవన్నగముయొక్క అ(గ్రసరోరుహాణి=అ(గ్రముయందలి కొలనలలో ప్రాదు 
ర్భవించినవియు, అగు, పద్మాని = తామరపువ్వులను, అధః = దిగువను, పరివర్తమానః 
= భ్రమించుచున్ను వివస్వాన్‌ = సూర్యుడు, ఊర్థ్వముఖైః = ఊర్జ్వముగా వ్యాపించెడి, 
మయూఖైః = కిరణములచేత, ప్రబోధయతి = వికసింపజేయుచున్నాడు. 

తాత్పర్యము :- ఆ హిమవన్నగము యొక్క అ(గ్రము యందలి కొలనలలో 
ప్రాదుర్భవించినవియు, సప్తర్నులచేతులచే త్రుంప మిగిలినవి యగు తామరపువ్యులను 
దిగువ భ్రమించుచున్న సూర్యుడు ఊర్థ్వముగా వ్యాపించెడి కిరణముల చేత వికసింపజేయు 
చున్నాడు. 

విభక్తులు / (క్రియలు :- 1) సప్తర్షి..శేషాణి - శేషమ్‌, శేషే శేషాణి; అకారాన్త నపుంసకలింగ “శేష 
శబ్దము, ద్వితీయావిభక్తి బహువచనము. 2) అధః - అవ్యయము. 3) వివస్వాన్‌ - వివస్వాన్‌, వివస్వాంతౌ, 
వివస్వన్తః; తకారాన్త పుంలింగ 'వివస్వత్‌” శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 4) పరివర్తమానః - 
పరివర్తమానః,పరివర్తమానౌ, పరివర్తమానాజ అకారాన్త పుంలింగ 'పరివర్తమాన' శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
5) పద్మాని - పద్మమ్‌, పద్మే, పద్మాని; అకారాన్త నపుంసక లింగ 'పద్మ' శబ్దము, ద్వితీయావిభక్తి బహువచనము. 
6) యస్య-యస్య, యయోః, యేషామ్‌; దకారాన్త పుంలింగ యచ్చబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 7) అగ్రసరోరుహాణి 
- అగ్రసరోరుహమ్‌, అగ్రసరోరుహే, అగ్రసరోరుహాణి; అకారాన్త నపుంసకలింగ 'అగ్రసరోరుహి శబ్దము, 
ద్వితీయావి భక్తి బహువచనము. 8) ప్రబోధయతి - క్రియ. 9) ఊర్హ్వముఖైః ఊర్థ్వముఖేణ, ఊర్జ్వముఖాభ్యామ్‌, 
ఊర్థ్వముఖైః; అకారాన్త పుంలింగ ముఖ శబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 10) మయూఖైః - మయూఖేన, 
మయూఖాభ్యామ్‌, మయూఖైః; అకారాన్త పుంలింగ మయూఖ శబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 
సమాసాలు :- 


1) సప్తర్షిహస్తావచితావశేషాణి - సప్త చ తే బుషయః (ద్విగు), సప్తర్షయః, సప్తర్షిణాం 
హస్తాః (షత.) సప్తర్షిహస్తాః, సప్తర్షిహస్తెః అవచితాని (తృ.త.), సప్తర్షిహస్తావచితేభ్యః 


అవశేషాః (పం.త.) తాని. 

2) అగ్రసరోరుహాణి -అగ్రే సరాంసి (స.త.) అగ్రసరాంసి అగ్రసరఃసు రుహాణి (స.త.) 
అగ్రసరోరుహాణి. 3) ఊర్థ్వముఖైః - ఊర్ధ్వం ముఖం యేషామ్‌ (బహువ్రీహి), తైః 
సంధులు :- 

1) సప్తర్ని..శేషాణి + అధః = సప్తర్షి... శేషాణ్యధః, యణాదేశసన్టిః, ఇకోయణచి. 

2) యస్య + అగ్ర... = యస్యాగ్ర.... సవర్ణదీర్ణసంధిః, అక సవర్ణ దీర్హు. 

8) ప్రబోధయతి + ఊర్ధ్వముఖైః = ప్రబోధయత్యూర్థ్వముఖైః, యణాదేశసన్షిః, 

4) ....ముఖైః + మయూఖైః =.... ముఖైర్మయూతై, విసర్గసన్గిః. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవ్రయోగములు. 

1. సప్తర్షులు - 
7 మరీబిరజ్జీరా అత్రిః వులన్త్యః వులవాః క్రతుః । 
వసిష్టశ్చేతి సప్రెతే జ్లేయాళ్ళి త్రలిఖణ్ణినః ॥ 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 45 


ఈ సప్తర్షులు కల్పకల్పానికి మారుతుంటారు. వేటీ మన్వన్తరం లో 
శ్లో॥ కళ్ళపోం త్రిర్భరద్వాజో విశ్వామిత్రోల_థ గౌతమః । 
జమదరగ్నిర్వనిష్టళ్ళు నప్తెతే బుషయః స్మృతాః ॥ చెప్పబడినారు. 
దక్షసావర్ణిక, రుద్రసావర్ణిక, స్వాయంభువ, తామస, రైవత, చాక్షుస వైవస్వత మనువు 
కాలములలో ఉన్న బుషుల నామములలో వైవిధ్యమున్నది. 

వైవస్వతమనువు కాలము నాటి సప్తర్షులు వీరు. 

1) వశిష్టుడు, 2) అత్రి, 3) గౌతముడు, 4) కశ్యపుడు, 5) భారద్వాజుడు, 6) 
జమదగ్ని 7) విశ్వామిత్రుడు. 
సప్తర్షులు పూజకై పద్మాలను తీసికొని వెళ్ళినారని చెప్పటం చేత ఆ పద్మాలకు సాఫల్యత 
చేకూరినదని చెప్పదగును. 
కైయాదర్భము :- 1) ప్రబోధయతి - ప్ర - ఉపసర్ల, బుధ (బుధ్‌) అవగమనే (తెలిసికొనుట) 
సకర్శకమ్‌, సేట్‌, పరస్మైపదీ, భ్వాది ప్రకరణమ్‌ (1). ప్రయోజక వ్యాపారమును గాని, 
_ప్రేరణార్థమును గాని చెప్పుటకు ధాతువుపై ణిచ్‌ (ఇ) ప్రత్యయము చేరును. (హేతుమతి 
చ 3-1-26). ఈ ణిజన్తము “సనాద్యన్తా ధాతవః (సూ 3-1-32) అను సూత్రముచే 
ధాతు సంజ్ఞ కల్గియుండుటచే దీనిపై లడాదులు వచ్చును. ఇవి ఉభయపదులు. 
_ప్రేరణార్థమున - లట్‌ ప్రథమ పురుషరూపములు దిగువ నీయబడినవి. ప్రబోధయతి - 
ప్రబోధయతః - ప్రబోధయన్తి. 

2) ప్ర - ఉపసర్ష, బుధ (బుధ్‌) అవగమనే (తెలియుట), దివాదిప్రకరణమ్‌ (4) 
సకర్శకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ. లట్‌ ప్రథమపురుషరూపాలు - బుధ్యతే -ా బుధ్యేతే -ా 
బుధ్యన్తే. “బుధయుధనశా (1-3-76) ఇతి పరస్మైపదమ్‌। ణిచశ్చాపవాదః। (ప్రేరణార్థమున 
ఇచట కూడ ప్రబోధయతి - ప్రబోధయతః - ప్రబోధయన్తి. 
అలంకారములు : - ఇందు “ఉదాత్తాలంకారము” గలదని చెప్పదగును. 

“సూర్యుడు ఊర్హ్వంగా ప్రసరింపజేసే కిరణాల ద్వారా హిమాలయము యొక్క 
అగ్రభాగాన నున్న కొలనలలోని తామరపువ్వులను వికసింపజేయుచున్నాడని వర్ణించుటచేత 
“హిమాలయ బెన్నత్యము” చెప్పబడుటచే ఇట 'ఉదాత్తాలంకారి మని చెప్పదగును. 
లక్షణము :- శ్లో లోకాతిశయనంపవత్తి వర్ధనోదాత్తముచ్చతే I 

యద్వావి ప్రస్తుతస్యాజం మహతాం చరితం భవేత్‌ ॥ 
- సాపొత్వదర్భణే, దళమః వరిచ్చేదః -94. 


LS 


21 


46 మృణాళినీ వ్యాఖ్యా 


శ్లో యజ్ఞాబ్ఞయోనిత్వమవేక్ష్య యస్య 
సారం ధరిత్రీధరణక్షమం చ। 
ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం 
శైలాధిపత్యం స్వయమన్వతిష్టత్‌ 11 17 
పదవిభాగము :- యజ్ఞాజ్ఞయోనిత్వమ్‌, అవేక్ష్య, యస్య, సారమ్‌, ధరిత్రీధరణక్షమమ్‌, చ, 
ప్రజాపతిః, కల్పిత యజ్ఞభాగమ్‌, శైలాధిపత్యమ్‌, స్వయమ్‌, అన్వతిష్టత్‌. 
అన్వయడ్రమము :- యస్య, యజ్ఞాబ్బయోనిత్వమ్‌, ధరిత్రీధరణక్షమమ్‌, సారమ్‌, చ, 
అవేక్ష్య, ప్రజాపతిః, స్వయమ్‌, కల్పిత యజ్ఞభాగమ్‌, శైలాధిపత్యమ్‌, అన్వతిష్టత్‌. 
(పతివదార్థము :- యస్య = ఆ హిమవంతుని యొక్క యజ్ఞాబ్బయోనిత్వమ్‌ = 
యజ్ఞసాధనములకు కారణమగుటను, ధరిత్రీధరణక్షమమ్‌ = భూభారమును ధరించుటకు 
తగిన, సారమ్‌ చ = బలమును, అవేక్ష్య = తెలిసికొని, ప్రజాపతిః = బ్రహ్మ స్వయమ్‌ 
స్వయంగ, కల్పితయజ్ఞభాగమ్‌ జై యజ్ఞభాగభోకృత్వమును, శైలాధివత్యమ్‌ 
పర్వతరాజ్యాధిపత్యమును, అన్వతిష్టత్‌ =:వేసెను, (అనుగ్రహించెను. ) 
తాత్పర్యము :- ఆ హిమవంతుని యొక్క యజ్ఞసాధనములకు కారణమగుటను, 
భూభారమును ధరించుటకు తగిన బలమును తెలిసికొని, బ్రహ్మ స్వయంగ 
యజ్ఞభాగభోకృత్వమును పర్వత రాజ్యాధిపత్యమును అనుగ్రహించెను. 
విభక్తులు / (క్రియలు :- 1) యజ్ఞాంగయోనిత్వమ్‌ - (తిద్ధితాన్తము) - యజ్ఞాంగయోనిత్వమ్‌, 
యజ్ఞాంగయోనిత్వే, యజ్ఞాంగయోనిత్వాని; అకారాన్త నపుంసకలింగ 'యజ్ఞాంగ యోనిత్వ' శబ్దము. ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 2) అవేక్ష్య - (ల్యబన్త) అవ్యయము. 8) యస్య - యస్య, యయోః, యేషామ్‌; దకారాన్త పుంలింగ 
యచ్చబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 4) సారమ్‌ - సారమ్‌, సారౌ, సారాన్‌; అకారాన్త పుంలింగ సార శబ్దము, 
ద్వితీయావిభక్తి ఏకవచనము. 5) ధరిత్రీధరణక్షమమ్‌ - క్షమమ్‌, క్షమౌ, క్షమాన్‌; అకారాన్త నపుంసకలింగ క్షమ 
శబ్దము; ద్వితీయావిభక్తి ఏకవచనము. 6) చ - అవ్యయము. 7) ప్రజాపతిః - ప్రజాపతిః, ప్రజాపతీ, ప్రజాపతయః 
ఇకారాన్త పుంలింగ ప్రజాపతి శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 8) కల్పితయజ్ఞభాగమ్‌ - భాగమ్‌, భాగే, 
భాగాని; అకారాన్త నపుంసకలింగ 'భాగ' శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 9) శైలాధిపత్యమ్‌ - శైలాధిపత్యమ్‌, 
శైలాధిపత్యే, శైలాధిపత్యాని; అకారాన్త నపుంసకలింగ శైలాధిపత్య శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 10) 
స్వయమ్‌ - అవ్యయము. 11) అన్వతిష్టత్‌ - క్రియ. 
నవమాసాలు :- 
1) యజ్ఞాంగయోనిత్వమ్‌ - యజ్ఞస్య అంగాని (షత.) యజ్ఞాంగాని, యజ్ఞాజ్ఞానాం 
యోనిః (షత. ); యజ్ఞాంగయోనిః, తస్య భావః తత్‌! 
2) ధరిత్రీధరణక్షమమ్‌ - ధరిత్రా ధరణమ్‌ (ష.త.), ధరిత్రీధరణమ్‌, ధరిత్రీధరణే 
క్షమః (స.త.) తమ్‌. 
8) కల్పితయజ్ఞభాగమ్‌ - యజ్ఞస్య భాగః (ష.త.) కల్పితః యజ్ఞభాగః యస్మిన్‌ 
(బహువ్రీహి) తత్‌. 
4) శైలాధిపత్యమ్‌ - శైలానాం ఆధిపత్యమ్‌ (షత.). 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 47 


పదవుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోాగములు. 
1. శైలాధిపత్యమ్‌ - 
ఎ) (బ్రహ్మదేవుడు శైలాధిపత్యమును హిమవంతునికి ఇచ్చిన సంగతిని బ్రహ్మాండ 
పురాణమిట్లు తెలిపినది. 
శ్లో॥ శెలానాం పొమవన్తం చ, నదీనాం చైవ సాగరమ్‌ । 
గన్ధర్వానామధివతిం చక్రే చితరథం విధిః // 
విష్ణుపురాణము హిమవంతుని గూర్చి ఇలా పేర్కొన్నది. 
శ్లో 'యజ్ఞాజ్ఞార్థం మయా న్ఫష్లో పామవానచలేళ్వరః” 
బి. శ్లో, శైెలోఐ దః శిఖరీ శిలోచ్చయగిరీ గోత్రోలి చలః సానుమాన్‌ ॥ 
(గావా వర్వతభూధ్రభూధరధరావాోర్వా నగో.... 
“పర్వతమునకు 15 నామములను, 
సి శ్లో! ... ఉదగద్రి న్వ(దిరాద్‌ మేనకా - 
(ప్రాణేశో పామవాన్‌ హిమాలయ పొమబ్రస్తా భవానీగురుః ॥ 98. 
హిమవత్సర్వతమునకు “39 నామములను ఇచ్చినది అభిధానచిన్తామణి. 
(క్రియాదర్భము :- అన్వతిష్టత్‌ - ఎ) అనూపర్గపూర్వకాత్‌ “షా-గతినివృతౌ' ఇతి ధాతోః 
“అనద్యతనే లజ్‌ ష్టా ఇత్యత్ర 'ధాత్వాదేః షః సళ ఇతి సూత్రేణ షకారస్య సకారాదేశః, 
తతః నిమత్తాపాయే నైమిత్తికస్యాష్యపాయ” ఇతి న్యాయేన ఠకార నివృత్తౌ స్థా ఇత్యాకారకం 
రూపం జాతం తతః తన్య పాత్రూధ్మాస్థామ్నాదాణ్‌ దృశ్యర్తిసర్తిశ దసదాం 
విభజిఘ్రధమతిష్టమనయచ్చవశ్వర్చధాళీయనీదా॥ (7-౩-79) ఇతి నూత్రేణ తిష్టాదోశః । 
బి) షా (స్టా) గతి నివృత్తా (నిలుచుట) భ్వాదిప్రకరణమ్‌, అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్పైపదీ, లజ్‌ ప్రథమపురుషరూపాలు. అన్వతిష్టత్‌ - అన్వతిష్టతామ్‌ -ా అన్వతిస్టన్‌. 
అలంకారములు :- ఈ శ్లోకమున 'కావ్యలింగాలంకారమున్నదని చెప్పదగును. 
లక్షణము :- “హేతోర్వాక్యవదార్టేత్వే కావ్యలింగం నిగద్యతే” వాక్యవదార్ధత్వే 
వాక్షవదాన్యతరట్రతిపాద్దే వాక్యార్ధస్త్వ వదార్ధన్వ వా హేతుత్వే వ్యజ్లో ఇతి పర్పవసితో౭_ 
రః కియాన్వనమాప్తా వాక్యార్థత్స్వమ్‌। అన్యథా వదార్థత్వమ్‌! అయమేవ హేత్వలంకార 
ఉచ్చతే! -సాపొత్వదర్పణే 
హిమవన్నగము యజ్ఞసాధనభూత సోమలతలకు ఉత్పత్తిస్థానమగుటచే తను, 
భూభారమును ధరించుటకు తగిన బలము గలవాడగుటచేతను, బ్రహ్మదేవుడు 
యజ్ఞభాగమునకు అధికారిగాను, శైలాధిపత్యమును అనుగ్రహించినట్లు హేతువు 
చెప్పబడుటచే నిట 'కావ్యలింగాలంకారి మున్నదని చెప్పదగును. ల్ల 


22 


48 మృణాళినీ వ్యాఖ్యా 


అవతారికా :- హిమవతో వివాహః - హిమవంతుని వివాహము. 
శ్లో స మానసీం మేరుసఖః పిత్యాణాం 
కన్యాం కులస్య సితయే సితిజః | 
థి థి క 

మేనాం మునీనామపి మాననీయా - 

మాత్మానురూపాం విధినోపయేమే ॥ 18 
వదవిభాగము :- సః, మానసీమ్‌, మేరుసఖః, పిత్యాణామ్‌, కన్యామ్‌, కులస్య, స్థితయే, 
స్థితిజ్ఞః, మేనామ్‌, మునీనామ్‌, అపి, మాననీయామ్‌, ఆత్మానురూపామ్‌, విధినా, ఉపయేమే. 
అన్వయ(క్రమము : - మేరుసఖః, స్థితిజ్ఞః, సః, పిత్యాణామ్‌, మానసీమ్‌, మునీనామ్‌, అపి, 
మాననీయామ్‌, ఆత్మానురూపామ్‌, మేనామ్‌, కన్యామ్‌, కులస్య, స్థితయే, విధినా, ఉ 
పయేమే। 
(్రతివధార్థము = మేరుసఖః = మేరువు యొక్కమిత్రుడును, స్థితిజ్ఞః = మర్యాద నెటింగిన 
వాడును అగు, సః = ఆ హిమవంతుడు, పిత్యాణామ్‌ = పితృదేవతల యొక్క మానసీమ్‌ 
=మనసున పుట్టినదియును, మునీనామ్‌ అపి = మునులకును, మాననీయామ్‌ = గౌరవింప 
దగినదియును, ఆత్మానురూపామ్‌ = తనకు తగినదియు నగు, మేనామ్‌ కన్యామ్‌ =మేని 
యనెడు కన్యకను, కులస్య = వంశము యొక్క స్థితయే = ప్రతిష్టకొబికు (తన వంశము 
అవిచ్చిన్నముగా సాగుట కొబికు), విధినా = శాస్త్రవిధి చేత, ఉపయేమే = పెండ్లి చేసికొనెను. 
తాత్పర్యము :- మేరువుయొక్క మిత్రుడును, మర్యాద తెలిసినవాడును అగు ఆ హిమవంతుడు 
పితృదేవతల మానస పుత్రికయు, మునులకు సయితము పూజ్యురాలును, తనకు 
తగినదియునగు 'మేనియనెడు కన్యకను వంశ ప్రతిస్టకై శాస్త్రవిధిచేత పెండ్లి చేసికొనెను. 
విభక్తులు / క్రియలు :- 1) సః - సః, తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
2) మానసీమ్‌ - మానసీమ్‌, మానస్యా, మానసీ; ఈకారాన్త స్త్రీలింగ 'మానసీ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
3) మేరుసఖః - మేరుసఖః, మేరుసఖౌ, మేరుసఖాః; అకారాన్త పుంలింగ 'మేరుసఖి శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 4) పిత్యూణామ్‌ - పితుః, పిత్రోః, పిత్యాణామ్‌; బుకారాన్త పుంలింగ పితృ శబ్దము, షష్టీవిభక్తి 
బహువచనము. 5) కన్యామ్‌ - కన్యామ్‌, కన్యే, కన్యాఖ అకారాన్త స్త్రీలింగ 'కన్యా' శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
6) కులస్య - కులస్య, కులయోః, కులానామ్‌; అకారాన్త నపుంసకలింగ “కుల” శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 
7) స్థితయే - స్థితయే (స్థిత్యై), స్థితిభ్యామ్‌, స్థితిభ్యః; ఇకారాన్త స్త్రీలింగ 'స్థితి శబ్దము, చతుర్ధీవిభక్తి ఏకవచనము. 
8) స్థితజ్ఞః - స్థితజ్ఞః, స్థితజ్ఞా, స్థితజ్ఞా; అకారాన్త పుంలింగ 'స్థితజ్ఞ' శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 9) 
మేనామ్‌ - మేనామ్‌, మేనే, మేనా ఆకారాన్త స్రీలింగ మేనా శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 10) మునీనామ్‌ 
- మునేః, మున్యోః, మునీనామ్‌; ఇకారాన్త పుంలింగ ముని శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 11) అపి - 
అవ్యయము. 12) మాననీయామ్‌ - మాననీయామ్‌, మాననీయే, మాననీయాః, ఆకారాన్త స్త్రీలింగ 'మాననీయా” 
శబ్దము. ద్వితీయావిభక్తి ఏకవచనము. 13) ఆత్మానురూపామ్‌ - ఆత్మానురూపామ్‌, ఆత్మానురూపే, ఆత్మానురూపాః, 
ఆకారాన్త స్ర్రీలింగ “ఆత్మానురూపా” శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 14) విధినా - విధినా, విధిభ్యామ్‌, 
విధిభిః; ఇకారాన్త పుంలింగ “విధి” శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 15) ఉపయేమే - క్రియ. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 49 


సమాసాలు :- 

1) మేరుసఖః - మేరోః సఖా (షత. ); 

2) స్థితిజ్ఞ - స్థితిం జానాతీతి (ఉపపదతత్పురుష); 

3) ఆత్మానురూపామ్‌ - ఆత్మనః అనురూపామ్‌ (షత.). 

సంధులు :- 

1) విధినా + ఉపయేమే = విధినోపయేమే, గుణసన్టిః, ఆద్గుణః (సూ 6-1-84) 
అవర్ణమునకు (అ, ఆ లకు) హస్వదీర్హములైన ఇ, ఉ, బు వర్ణములు పరముగా 
నున్నప్పుడు పూర్వపరముల స్థానములో గుణము ఏకాదేశమగును. ఇచట 
గుణములు క్రమముగా ఏ, ఓ, అర్‌, అల్‌ అనునవి ఆదేశమగునని తెలియనగును. 

పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. మేరుసఖః - ఎ) మేరుః - మి + 'మిపీభ్యాం రు” ఇతి రు. మినోతి క్షిపతి జ్యోతీంషి ఉ 
చ్చత్వాత్‌. 
శ్లో వంవైతే నురతరవో మేరుః నురపర్వతో జేయు / 185 
శ్లో!  శక్రక్రీదాచలో మేరుః నుమేరుర్హేమవర్వతః । 
రత్నసానురితి ఖ్యాతో హేమాద్రి స్రిదశాలయః 1 136 - వాలాయుధకోళ 
శ్లో దేవర్షిగన్దరయుతః ప్రథమో మేరురుచ్చతే / 
(ప్రాగాయతః నసౌవర్థ ఉదయో నామ పర్వతః / 
శ్లో ౨ థమేరుః కర్ణికాచలః ॥ 97 
శ్లో! రత్నసానుః నుమేరుః న్వఃన్వర్థికాంచనతో గిరిః / ... 
అని మేరుపర్వతమునకు అభిదానచిన్తామణి “7 నామముల పేర్కొన్నది. 1. మేరుః, 
2. కర్ణికాచలః, 3. రత్నసానుః, 4. సుమేరుః, 5. స్వర్ణిరిః, 6. స్వర్గిగిరిః, 7. కాంచనగిరిః 
అనునవి యవి. 
బీ The sacred mountain Meru, in the centre of the seven continents, 


-ఇతి మాత్లే. 


compared to the cup or seed-vessal of lotus, the leaves of which are formed 
by the different Dwipas; its height is said by the Hindus to 06 84000 yojanas, 
sixteen thousand of which are below the surface of the earth; the shape is 
variously described, as square, conical, columnar, spherical, or spiral; 
and the four faces of it are of various colors, or White towards the East, 
Yellow to the South, Black to the West and ..... towards the North; the 
river Ganges falls from heaven on its summit, and flows thence to the 


23 


50 మృణాళినీ వ్యాఖ్యా 


surrounding worlds in four streams; the southern branch is the Ganges of 
India, the northern running into Tartary is the Bhadrasoma; the eastern in 
the Sita, and the western the Chacshu or Oxus: on the summit of Meru 
'Brahma' resides attended and worshipped by the Rishis, Gandharvas, 
&C., the regents of the points of the compass occupy the corresponding 
faces of the mountain, the whole of which consists of gold and gems: 
Considered in any but a fabulous light, mount Meru appears to mean the 
high land of Tartary, immediately to the north of Himalaya mountains. 
- Sabdasagar. Page 578. 

2) మేనా - ఎ) మేనా దేవి పితృదేవతల యొక్క మనఃసంకల్పము వల్ల పుట్టిందని, 
హిమవంతుడు పెండ్లాడాడని బ్రహ్మాందపురాణమూ చెబుతుందని “సంజీవనీవ్యాఖ్యా” 
పేర్కొన్నది. 

శ్లో తేషాం తు మాననీ కన్యా మేనా నామ మహోగిరేః 

వత్నీ పొమవతో, యస్యాః వుత్రో మైనాక ఉచ్చతే // 

వి) పితృదేవతలకు పుట్టిన యీ మేనా మజియు హరిణి అనే మహాసాధ్వి యోగులకు, 
బ్రహ్మవాదులకు పూజ్యారాండ్రని విష్ణుపురాణవచనము. 

శ్లో తేభ్యః శుభాస్ప్రదం జజ్ఞే మేనకా హరిణ తథా / 

తే ఉభే బ్రహ్హవాదిన్వౌ యోగిన్వౌ చావ్యుభే ద్వజ/ 
(కైయాదర్భము :- ఉపయేమే - ఉప + యేమే, యమ - ఉపరమే, అకర్మకమ్‌, అనిట్‌ 
భ్వాదిప్రకరణమ్‌, పరసైై పదీ. ఉపసర్ద ఉప చేరికతో “వివాహము చేసుకొను” అర్థము 
ఏర్పడుటయే గాక “ఆత్మనేపదీ యగును. ఉపాద్యమస్స్వకరణే ఇత్యాత్మనేపదమ్‌ । లిట్‌ 
ప్రథమపురుషరూపాలు. - ఉపయేమే, ఉపయేమాతే, ఉపయేమిదే. - రఘువంశము (14-87) 
లోని ఈ పదప్రయోగమును చూడండి. 

శ్లో! సీతాం పొత్వా దశముఖరివుర్నోవయేమే యదన్వాం 

తనా వవ (ప్రతిక్ఫుతినఖో యత్షృతూనాజవోర । 
వృత్తాన్తేన (శ్రవణవిషయ (పావీణా తేన భర్తుః 
సా దుర్వారం కథమవి వరిత్యాగదుఃఖం విషేహే॥ 

“తనను విడిచిన పిమ్మట, రాముడు మజియొక స్త్రీని వివాహమాడలేదనియు, ఆమె 
యొక్క ఆకారముతోనే ఒక బంగారు బొమ్మను నిర్మించి, దానితో భార్యావంతుడై యజ్ఞములు 
చేయుచున్నాడనియు, వినుటచేత భర్తయందు భక్తి కలిగిన సీత్ర దుర్వారమైన పరిత్యాగ 
దుఃఖమును అతికష్టముమీద భరించెను. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 51 


అలంకారములు :- ఇందు “పరికరాలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము : - “డక్తిర్విశేషణాః సాభిప్రాయిః వరికరో మతః” -సాపొత్యదర్భణే 
అభిప్రాయముతో కూడిన విశేషణాలచేత విశేష్యము యొక్క పరిపుష్టిచేయబడేదే 
“పరికరాలంకారము” అగును. 
హిమవంతుడు, మేనాదేవులిరువురును విశేషణాల చేత పరిపుష్టి చేయబడుటచే నిట 
“పరికరాలంకారిమున్నదని చెప్పదగును. ల్ల 


శ్లో; కాలక్రమేణాథ తయోః ప్రవృత్తే 
స్వరూపయోగ్యే సురతప్రసజే | 
౧ 

మనోహరం యౌవనముద్వహన్వా 

గర్భో౭_భవద్భూధరరాజపత్స్యాః I 19 
పదవిభాగము :- కాలక్రమేణ, అథ, తయోః, ప్రవృత్తే, స్వరూపయోగ్యే, సురతప్రసబ్లే, 
మనోహరమ్‌, యౌవనమ్‌, ఉద్వహన్యాః, గర్భః, అభవత్‌, భూధరరాజపత్వ్యాః। 
అన్వయ(క్రమము :- అథ, కాలక్రమేణ, తయోః, స్వరూపయోగ్యే, సురతప్రసబ్జే, ప్రవృత్తే, 
మనోహరమ్‌, యౌవనమ్‌, ఉద్వహన్యాః, భూధరరాజపత్వ్యాః, గర్భః, అభవత్‌! 
(్రతివదార్ధము :- అథ = పిమ్మట, కాలక్రమేణ = కాలముగడుచుచుండగా, తయోః = 
ఆ (మేనకా హిమవంతులకు) దంపతులకు, స్వరూపయోగ్యే = సౌందర్యమునకు తగిన, 
సురతట్రసజ్లే = సురతవ్యాపారము, ప్రవృత్తే -(సతి) = జరిగినది కాగా, మనోహరమ్‌ = 
అందమైన, యౌవనమ్‌ = జవ్వనమును, ఉద్వహన్యాః = తాల్చియున్న, భూధరరాజపత్వా్యాః 
= హిమవత్పత్సికి, గర్భః = (గర్భము) కడుపు, అభవత్‌ = ఆయెను. 
తాత్పర్యము :- పిమ్మట కాలము గడుచుచుండగా, ఆ మేనా హిమవంతులకు 
సౌందర్యయోగ్యమయిన సురతవ్యాపారము జరిగినది కాగా, మనోహరమయిన యౌవనము 
నందున్న యా హిమవత్పర్సికి గర్భమాయెను. 
విభక్తులు / (క్రియలు :- 1) అథ - అవ్యయము. 2) కాలక్రమేణ - కాలక్రమేణ, కాలక్రమాభ్యామ్‌, 
కాలక్రమై అకారాన్త పుంలింగ 'కాలక్రమి శబ్దము, తృతీయావి భక్తి ఏకవచనము. 3) తయోః - తస్యాః, తయోః, 
తాసామ్‌; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, షష్టీవిభక్తి ద్వివచనము. 4) ప్రవృత్తే - ప్రవృత్తే, ప్రవృత్తయోః, ప్రవృత్తేషు; 
అకారాన్త పుంలింగ ప్రవృత్త శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 5) స్వరూపయోగ్యే - స్వరూపయోగ్యే, 
స్వరూపయోగ్యయోః, స్వరూపయోగ్యేషు; అకారాన్త పుంలింగ “స్వరూపయోగ్య' శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 
6) సురతప్రసజ్లే - సురత ప్రసజ్లే, సురత ప్రసజ్ఞయోః, సురత ప్రసజ్లేషు; అకారాన్త పుంలింగ సురతప్రసబ్ద శబ్దము, 
సప్తమీవిభక్తి ఏకవచనము. 7) మనోహరమ్‌ - మనోహరమ్‌, మనోహరే, మనోహరాణి; అకారాన్త నపుంసకలింగ 
మనోహర శబ్దము, ద్వితీయావి భక్తి ఏకవచనము. 8) యౌవనమ్‌ - యౌవనమ్‌, యౌవనే, యౌవనాని; అకారాన్త 
నపుంసకలింగ యౌవన శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 9) ఉద్వహన్యాః - ఉద్వహనాాః, ఉద్వహన్యోః, 6 


24 


52 మృణాళినీ వ్యాఖ్యా 


ద్వహన్తీనామ్‌; ఈకారాన్త స్త్రీలింగ 'ఉద్వహస్తీ' శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 10) భూధరరాజపత్వాః - పత్వాాః, 
పత్ఫ్యోః, పత్నీనామ్‌; ఈకారాన్త స్త్రీలింగ భూధరరాజపత్నీ శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 11) గర్భః - గర్భః, 
గర్భౌ, గర్భా అకారాన్త పుంలింగ గర్భ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 12) అభవత్‌ - క్రియ. 
సమాసాలు :- 
1) కాలక్రమేణ - కాలస్య క్రమః (షత.) తేన; 
2) స్వరూపయోగ్యే - స్వరూపస్య యోగ్యః (షత.) తస్మిన్‌; 
3) సురతట్రసజ్లే - సురతస్య ప్రసబ్దః (ష.త.) తస్మిన్‌; 
4) భూధరరాజపత్వ్యాః - భువః ధరాః భూధరాః (ష త.) భూధరాణాం రాజా షత.) 
భూధరరాజః, భూధరరాజస్య పత్నీ (షత.) తస్యాః 
సంధులు :- 
1) కాలక్రమేణ + అథ = కాలక్రమేణాథ, సవర్ణదీర్షసన్ధిః. 
2) గర్భః + అభవత్‌ = గర్బోరి_ భవత్‌, ఉత్వాదేశసన్షిః, 
అతోరోరవ్లతాదవ్లుతే (సూ 6-1-109), అఫ్లతమగు హ్రస్వ - అకారములకు 
పరముగానున్న రుత్వమునకు అఫ్లుతమైన హ్రస్వ అకారము పరముగానున్నప్పుడు 
ఉకారము వచ్చును. పిదప పూర్వరూపము. 
ఏజుః పదాన్లాదతి (సూ 6-1-105). గర్భః + అభవత్‌ = గర్భస్‌ + అభవత్‌ - 
రుత్వాదేశము; గర్భర్‌ + అభవత్‌ - ఉత్వాదేశము; గర్భ +6 + అభవత్‌ - 
గుణము; గర్భో + అభవత్‌ - పూర్వరూపము -గర్బో౭ భవత్‌. 
3) అభవత్‌ + భూధర... = అభవద్భూధర, జశ్వసన్థిః, 
ర్లులాం జశో౭_న్తే (సూ 8-2-89) “అనునాసికాంతస్థ వర్ణములు తప్ప మిగిలిన 
పదాంతగత హల్లులకు (రుల్లులకు) సవర్ణమైన వర్గతృతీయ వర్ణము (జశ్యము) 
ఆదేశముగ వచ్చును. 
ప్రత్యాహారసూత్రములు ఇచట అనుసంధానము చేసుకొనదగును. 1. అఇటిణ్‌, 
2బు౫క్‌, 3.ఏఓబ్‌, 4ఐజెచ్‌, 5.హయవరట్‌, 6.లణ్‌, 7.ఇమజణనమ్‌, 
8రుభణ్‌, 9.ఘధధష్‌, 10.జబగడదశ్‌, 11.ఖఫఛఠథచటతవ్‌, 12.కఫయ్‌, 
13. శషసర్‌, 14.హల్‌. వీనిని మాహేశ్వరసూత్రములని కూడా అందురు. 
ఎర్వుల్‌ -రుభఘధధజబగడదఖఫఛరధథచటతకపశషసహ 
- 24 అక్షరములు బి) జశ్‌ - జలు గడ ద - 5 అక్షరములు. 
పాఠాంతరాలు :- మనోహరమ్‌ - మనోరమమ్‌ - “పుంసవనీవ్యాఖ్యా. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1. మనోహరమ్‌ : మనోరమమ్‌ - 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 53 


ఎ) రమతే ఇతి రమమ్‌, 'నన్టి గ్రహిపచాదిభ్యో ల్యుణిన్యచః ఇతి రముధాతోః అచ్‌, 
మనసః రమమ్‌, తత్‌। 
బి) “సుందరం రుబిరం చారు నుషమం సాధు శోభనమ్‌ । 
కాంతం మనోరమం రుచ్చం మనోజ్ఞం మంజు మంజులమ్‌” అని అమరము 
సి) శ్లో॥ చారు వోరి రుచిరం మనోహరం వల్లు కాన్తమభిరామబనురే! 
వానరుచ్యనువమాణి శోభనం మంజుమంజుల మనోరమాణి చ 850 
శ్లో! సాధురమ్యమనోజ్ఞాని పేశలం హృద్యసుందరే । 
కామ్యం కద్రుం కామనీయం సౌమ్యజ్యమధురం ప్రయమ్‌ ॥ 81 
అని “28 నామములను 'అభిధానచిన్తామణి” పేర్కొన్నది. 
డి) మనోహరమ్‌ (త్రి). హరతీతి, హృ + అచ్‌। మనసోహరమితి. 
1) స్రీణాం సుఖోద్యమక్రూరం విన్ఫష్టార్థం మనోహరమ్‌” ఇతి మనుః 2-338 
2) సదదర్భ తదా తత హోమధేనుం మనోహరామ్‌” ఇతి మార్మణ్ఞేయ-112/383) 
కరా మధురం మంజూపియం మంజులమ్‌ ॥ 
హృద్యం హోరి మనోహరం చ రుబిరం కాంతం వరం నుందరమ్‌ | 
సౌమ్యం సాధు చ వల్లు చారు నుషమం వామం శుభం పేశలమ్‌ ॥ 689 
అని 'హలాయుధకోశము' 18 నామములను పేర్కొన్నది. 
ఇ) రఘువంశము 3-32 లోని ఈ పదప్రయోగము తోబాటు భావసాదృశ్యమునూ 
గమనించండి. 
శ్లో మ హోక్షతాం వత్సతరః న్మృశన్నివ 
ద్వి షేన్హభావం కలభః (శ్రయన్నివ । 
రఘుః క్రమాత్‌ యావభిన్నళైశవః 
వువోష గమ్బీర్యమనోవహారం వవుః / 
కాలక్రమమున యౌవనముచేత పోగొట్టబడిన బాల్యదశకలవాడై రఘువు 
మహావృషభత్వ దశకు చేరు కోడెదూడవలెను, గజేంద్రత్వము నందుచున్న గున్న ఏనుగు 
వలెను, నిండుదనముచే అందమైన గంభీరమైన శరీరమును పోషించెను. 
“సృజన” కు తగిన “శరీర స్థితిని, పుంలింగ, ప్రీలింగధారులలోని స్థితిని, వర్ణించుట 
అసామాన్యము. 
(కైియాదర్భము :- అభవత్‌ - భూసత్తాయామ్‌ (ఉండుట) భ్వాదిప్రకరణమ్‌ (1), అకర్మకమ్‌, 
సేట్‌, పరస్సైపదీ. “అనద్యతన భూతే లజ్‌. 
లజ్‌ ప్రథమపురుషరూపాలు : అభవత్‌ - అభవతామ్‌ - అభవన్‌. 


29 


54 మృణాళినీ వ్యాఖ్యా 


శ్లో! వంచానామవి భూతానాముత్చుర్లం వువుషుర్లుణాః / 
నద తస్మిన్‌ మపొపాలే సర్వం నవమివాభవత్‌ / 4-11 రఘువంశమ్‌ 

“ఆ రఘుమహారాజు సింహాసనమధిష్టింపగనే, .... అన్నియు నూతనము 
లయినట్లుండెను”. 
అలంకారములు :- ఇందు “పరికరాలంకారిమున్నదని చెప్పదగును. “స్వరూపయోగ్యే 
మనోహరమ్‌’” వంటి విశేషణములతో విశేష్యమైన 'మేనాదేవి” పరిపుష్టినొందుటచే ఇట 
“పరికరాలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము :- కా. 'నిశేష్షణార్యత్సాకూతైరుక్తిః వరికరస్తు సః” 
అభిప్రాయగర్భితాలైన విశేషణాలను ఉపయోగించి విశేష్యంలో ఒక విధమైన వైశిష్ట్యాన్ని 
సూచించడం 'పరికరాలంకారము'. -బాలానందిని. ల్ల 


అవతారికా :- పుత్రసంతానప్రాప్తిః. పుత్రోదయము చెప్పబడుచున్నది. 
శ్లో అసూత సా నాగవధూపభోగ్యం 

మైనాకమమ్మోనిధిబద్ధసఖ్యమ్‌ I 

క్రుద్ధేత_పి పక్షచ్చిది వృత్రశత్రా 

వవేదనాజ్ఞం కులిశక్షతానామ్‌ ॥ 20 
వదవిభాగము :- అసూత, సా, నాగవధూపభోగ్యమ్‌, మైనాకమ్‌, అమ్మోనిధిబద్ధసఖ్యమ్‌, 
క్రుద్దే, అపి, పక్షచ్చిది, వృత్రశత్రౌ, అవేదనాజ్ఞమ్‌, కులిశక్షతానామ్‌. 
అన్వయ(క్రమము :- సా, నాగవధూపభోగ్యమ్‌, అమ్మోనిధిబద్ధసఖ్యమ్‌, పక్షచ్చిది, వృత్రశత్రౌ, 
క్రుద్దే, అపి, కులిశక్షత్రానామ్‌, అవేదనాజ్ఞమ్‌, మైనాకమ్‌, అసూత. 
(్రతివదార్ధము -సా = ఆ మేనాదేవి, నాగవధూపభోగ్యమ్‌ = నాగాంగనలకు అనుభవ 
యోగ్యుడును, అమ్మోనిధిబద్ధసఖ్యమ్‌ = సముద్రునితో కట్టబడిన చెలిమి గలవాడును, 
పక్షచ్చిది = జిక్కలను ఛేదించునట్టి, వృత్రశత్రౌ = ఇంద్రుడు, క్రుద్ధే + అపి = కోపగించినను, 
కులిశక్షతానామ్‌ = వజ్రాయుధము దెబ్బలయొక్క అవేదనాజ్ఞమ్‌ = బాధనెటుగనివాడును 
అగు, మైనాకమ్‌ = మైనాకుని, అసూత = కనెను. 
తాత్పర్యము :- ఆ మేనాదేవి, నాగాంగనలకు అనుభవయోగ్యుడును, సముద్రునితో 
కట్టబడిన చెలిమి గలవాడును, పర్వతపు అక్కలను ఛేదించునట్టి ఇంద్రుడు కోపించినను 
వజ్రాయుధము దెబ్బలయొక్క బాధనెజుగనివాడును అగు మైనాకుని కనెను. 
విభక్తులు /(క్రియలు :- 1) అసూత - క్రియ. 2) సా - సా, తే, తాఖ దకారాన్త స్రీలింగ తచ్చబ్దము, 


ప్రథమావిభక్తి ఏకవచనము. 3) నాగవధూపభోగ్యమ్‌ - భోగ్యమ్‌, భోగ్యౌ, భోగ్యాన్‌; అకారాన్త పుంలింగ “భోగ్య 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 4) అమ్మోనిధిబద్ధసఖ్యమ్‌ - ...సఖ్యమ్‌, ...సఖ్యౌ, ...సఖ్యాన్‌; అకారాన్త 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 55 


పుంలింగ “సఖ్య” శబ్దము, ద్వితీయావి భక్తి ఏకవచనము. 5) మైనాకమ్‌ - మైనాకమ్‌, మైనాకౌ, మైనాకాన్‌; అకారాన్త 
పుంలింగ మైనాక శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 6) క్రుద్ధే - క్రుద్దే, క్రుద్ధయోః, క్రుద్దేషు; అకారాన్త 
పుంలింగ 'క్రుద్ద' శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 7) అపి - అవ్యయము. 8) పక్షచ్శిది - పక్షచ్చిది, పక్షచ్చిదోః, 
పక్షచ్చిత్సు; దకారాన్త పుంలింగ పక్షచ్చిద్‌ శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 9) వృత్రశత్రౌ - వృత్రశత్రౌ, 
వృత్రశత్రోోః, వృత్రశత్రుషు; ఉకారాన్త పుంలింగ 'వృత్రశత్రు' శబ్దము. సప్తమీవిభక్తి ఏకవచనము. 10) అవేదనాజ్ఞమ్‌ 
= అవేదనాజ్ఞమ్‌, అవేదనాజ్ఞా, అవేదనాజ్ఞాన్‌; అకారాన్త పుంలింగ “అవేదనాజ్ఞ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
11) కులిశక్షతనామ్‌ - కులిశక్షతస్య, కులిశక్షతయోః, కులిశక్షతానామ్‌; అకారాన్త నపుంసకలింగ 'క్షత' శబ్దము, 
షటష్టీవిభక్తి బహువచనము. 
సమాసాలు :- 
1) నాగవధూపభోగ్యమ్‌ - నాగస్య వధూః (ష త.) నాగవధూః; నాగవధ్వా ఉపభోగ్యః 
(షత.) తమ్‌. 
2) అమ్మోనిధిబద్ధసఖ్యమ్‌ - అమ్మోనిధినా బద్ధం సఖ్యమ్‌ (బహువ్రీహి) యేన, తమ్‌. 
3) పక్షచ్చిది - పక్షాత్‌ ఛిన్నత్తీతి (ఉపపదతత్సు.) పక్షచ్చిద్‌, తస్మిన్‌. 
4) వృత్రశత్రౌ - వృత్రస్య శత్రుః (షత.) తస్మిన్‌. 
5) కులిశక్షతానామ్‌ - కులిశస్య క్షతాని (షత.) కులిశక్షతాని, తేషామ్‌. 
6) అవేదనాజ్ఞమ్‌ - వేదనాం జానాతీతి (ఉపపద తత్పు), వేదనాజ్ఞః, న వేదనాజ్ఞః, 
(నల్‌ తత్పురుష) తమ్‌। 
సంధులు: - 
1) క్రుద్ధే + అపి = క్రుద్దేల పి, పూర్వరూపసన్ధిః. 
2) వృత్రశత్రౌ + అవేదనాజ్ఞమ్‌ = వృత్రశత్రావవేదనాజ్ఞమ్‌ - అవాన్హాదేశసన్థిః. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. మైనాకమ్‌ - మేనకాయాం భవః, అణ్‌. 
ఎ) పొరణ్యనాభో మైనాక సునాభళ్ళ తదాతజః । 
'మైనాకునకు అభిధానచిన్తామణి “3 నామములను పేర్కొన్నది. 
బి) నర్వవర్వత వక్షచ్చేవ.దేవి అయమచ్చిన్నవక్ష ఏవేతి మైనాకస్ఫోత్ళర్షః | 
తా దృక్‌ పుత్రవత్వం హిమద్రేరితి సార్థకం మైనాకస్య వర్ణనమ్‌. (సంజీవనీవ్యాఖ్య) 
శ్లో వితా న జ్ఞాయతే యస్యా భ్రాతా యది న విద్యతే । 
నోపయచ్భేత తాం కన్యాం ధర్భలోవభయాత్సుధీః // 
2) తాద్భక్‌ పుత్రీ హిమవాన్‌ ఇతి సార్ధకం మైనాకస్య వర్ణనమ్‌ 
శ్లో! యస్యాన్తు న భవేద్‌ భ్రాతా న విజ్ఞాయేత వా వితా 
నోమయచ్చేత తాం ప్రాజ్ఞః పుత్రికా ధర్భశంకయా ॥ మనుస్మృతి 3-11 
తాను వివాహం చేసికొనబోవు కన్యయొక్క తండ్రి/ లేక/ సోదరుల విషయం 
26 


56 మృణాళినీ వ్యాఖ్యా 


తెలియనిచో ఆ ప్రీ జ్ఞాతివంశానికి కూడ చెందియుంటుంది కావున సోదరి యను భావనతో 
ఆమెను వివాహం చేసికొనరాదు. 

Cc) The son of Menaka (మేనకాయాం భవః। అణ్‌) $a] 1౧ the Mahabharata 
to be situated north of Kailasa. According to some it stood in central India, 
and according to others between the southern extremity of the Indian Pen- 
insula and Ceylon. When Mainaka saw India lopping off the wings of moun- 
tains, he fled to the sea for Protection which the lather readily granted, and 
so the two become friends. Indra's thunderbolt had no power over the wa- 
ters of the sea. -Kale. 
డి) శ్లో నర్హేల_ వీ పర్వతాః వూర్వం వక్షవన్తః కిలాభవన్‌ / 

తత స్తేషామవస్థానైర్వేగైః పక్షసమీర్వణాః // 
శ్లో చూర్ణభూతాన్‌ జనవదానవలోక్యాథ వృ(త్రహో । 
క్రుద్ధః కులిశమాదాయ వక్షచ్చేదేన పర్వతాన్‌ //. 
శ్లో క్షణేన స్థావరీచక్రే మైనాకస్తరసా తతః । 
అమ్మోధిమతిగమ్బీరం మవోసత్త్రముపా(ితః ॥ 
శ్లో॥ సముదసభ్యాదద్యావి తత్త త్రౌ నాహృతౌ ॥ 
ఇతి కథానేన శ్లోకేన దర్భితా / -ఐవివరణమ్‌” వాఖ్యా. 
(క్రియాదర్భము “= అసూత - 1) షూజ్‌ (సూ) ప్రాణిగర్భవిమోచనే (ప్రసవించుట) 
అదాదిప్రకరణమ్‌ (2). సకర్శకమ్‌, వేట్‌, ఆత్మనేపదీ. “అనద్యతనభూతే లజ్‌ 

ప్రథమ పురుషరూపాలు :- అసూత - అసువాతామ్‌ - అసువత. 

2) సూజ్‌ (సూ) ప్రాణి ప్రసవే (ప్రసవించుట) దివాదిప్రకరణమ్‌ (4). సకర్మకమ్‌, 
వేట్‌, ఆత్మనేపదీ, అనద్యతనభూతే లజ్‌. 

ప్రథమపురుషరూపాలు :- అసూయత - అసూయేతామ్‌ - అసూయన్త. 

8) (గహైస్తతఃవం చభిరుచ్చ సంస్థీతై - 

రసూర్యగైస్తూచితభాగ్యసంవదమ్‌ I 
అనూత వుత్రం సమయే శబీసమా 
(తినాధనాశక్తిరివార్థమక్షయమ్‌ ॥ - రఘువంశమ్‌, 3-138. 

1. ఉత్సాహ, 2.ప్రభు, 3.మంత్రశక్తులనెడు మూడు సాధనములు గల శక్తి, అక్షయమైన 
అర్థమును కలిగించునట్లు, ఆ తరువాత శచీదేవితో సమానురాలైన ఆ సుదక్షిణ 
ప్రసవసమయమున అయిదు గ్రహములు ఉచ్చస్థానమున నుండగ వాని చేత సూచింపబడిన 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 57 


భాగ్వసంపదగల కుమారుని ప్రసవించెను. (పంచగ్రహముల ఉన్నతస్థితిని గూర్చి “శిశు 
హితైషిణీ వ్యాఖ్యను చూడగలరు.) 
అలంకారములు :- 1) ఇందు 'పరికరాలంకారము గలదు. “నాగవధూపభోగ్యమ్‌, 
అమ్మోనిధిబద్ధసఖ్యమ్‌” విశేషణాలతో విశేష్యమైన 'మైనాకుని' పరిపుష్టిచేయబడుటచే నిట 
పరికరాలంకారము గలదు. 

2) “పక్షచ్చిది వృత్రశత్రౌ క్రుద్ధే౭_పి* - ఇచట 'విశేషోక్తి” అలంకారమున్నదని 
చెప్పదగును. 
లక్షణము :- శ్లో ఏకదేశస్య విగమే యా గుణాన్తరసంన్ధితిః | 

విశేష ప్రథనాయాసా విశేషోక్తిర్ణతా యథా / 

కారణములోని ఒక భాగము లోపించినను, దాని యందు విశేషమును కూర్చుటకై 
మరియొక గుణము యొక్క స్థితి కల్లినట్లు వర్ణించుట విశేషోక్తి. (బాలానందిని) 

“అన్వయము సరళము” వః 


అవతారికా :- పార్వత్యాః జన్మ - పార్వతీదేవి జన్మ. 
శ్లో అధావమానేన పితుః ప్రయుక్తా 

దక్షస్య కన్యా భవపూర్వపత్నీ । 

సతీ సతీ యోగవిసృష్టదేహా 

తాం జన్మనే శైలవధూం ప్రపేదే ॥ 21 
పదవిభాగము :- అథ, అవమానేన, పితుః, ప్రయుక్తా, దక్షస్య, కన్యా, భవపూర్వపత్నీ, 
సతీ, సతీ, యోగవిసృష్టదేహా, తామ్‌, జన్మనే, శైలవధూమ్‌, ప్రపేదే. 
అన్వయగక్రమము :- అథ, దక్షస్య, కన్యా, భవపూర్వపల్నీ, సతీ, పితుః, అవమానేన, 
ప్రయుక్తా, యోగవిసృష్టదేహా, సతీ, జన్మనే, తామ్‌, శెలవధూమ్‌, ప్రపేదే. 
ప్రతివదార్ధము :- అథ = పిమ్మట, (మైనాక జననానన్తరం), దక్షస్య = దక్షప్రజాపతికి, 
కన్యా = కూతురైనట్టియు, భవపూర్వపత్నీ = శివునికి క్రిందటి జన్మలో భార్యయినట్టియు, 
సతీ = పతివ్రతయగు (సతీ సాధ్వీ పతివ్రతా” ఇత్యమరః,), సతీ = సతీదేవి, పితుః = 
తండ్రియొక్క అవమానేన = తిరస్మారముచేత, ప్రయుక్తా = ప్రేరితురాలై, యోగవిస్ఫష్టదేహా 
= యోగమార్గముచే విడువబడిన శరీరము గలదై, జన్మనే = పుట్టుటకొజకై, తామ్‌ = ఆ, 
శైలవధూమ్‌ = హిమవత్సత్నియగు మేనాదేవిని, ప్రపేదే = పొందెను. 
తాత్పర్యము :- పిమ్మట, దక్షప్రజాపతికి కూతురైనట్టియు, గత జన్మలో శివునికి 
భార్యయినట్టియు పతివ్రత యగు సతీదేవి, తన తండ్రి తన భర్తకు చేసిన తిరస్మారముచే 


27 


58 మృణాళినీ వ్యాఖ్యా 


డ్రేరితురాలై, యోగమార్గముచే ఆ దేహమును విడచినదై, మజిల జన్మించుటకై ఆ 
మేనాదేవిని పొందెను. 

విభక్తులు / (క్రియలు :- 1) అథ - అవ్యయము. 2) అవమానేన - అవమానేన, అవమానాభ్యామ్‌, 
అవమానైః; అకారాన్త పుంలింగ (నపుంసక) 'అవమాని శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 3) పితుః - 
పితుః, పిత్రోః, పిత్యాణామ్‌; బుకారాన్త పుంలింగ పితృ శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 4) ప్రయుక్తా - ప్రయుక్తా, 
ప్రయుక్తే, ప్రయుక్తా; ఆకారాన్త స్త్రీలింగ 1'ప్రయుక్తా శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 5) దక్షస్య - దక్షస్య, 
దక్షయోః, దక్షాణామ్‌; అకారాన్త పుంలింగ దక్ష శబ్దము, షటష్టీవిభక్తి ఏకవచనము. 6) కన్యా - కన్యా, కన్యే, కన్యాః, 
ఆకారాన్త స్త్రీలింగ కన్యా శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 7) భవపూర్వపల్నీ - పత్నీ, పత్వ్యా, పత్న్యాకి 
ఈకారాన్త స్త్రీలింగ పత్నీ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 8) సతీ - సతీ, సత్యా, సత్యః; ఈకారాన్త స్త్రీలింగ 
సతీ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 9) యోగవిసృష్టదేహా - ...దేహా, ...దేహే, ...దేహాజ ఆకారాన్త స్త్రీలింగ 
“యోగవిస్ఫృష్టదేహా' శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 10) తామ్‌ - తామ్‌, తే, తాః; దకారాన్త స్రీలింగ 
తచ్చబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 11) శైలవధూమ్‌ - శైలవధూమ్‌, శైలవధ్వౌ, శెలవధూః; ఊకారాన్త 
స్త్రీలింగ వధూ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 12) జన్మనే - జన్మనే, జన్మభ్యామ్‌, జన్మభ్య్క; నకారాన్త 
నపుంసకలింగ జన్మన్‌ శబ్దము, చతుర్ధీ విభక్తి ఏకవచనము. 


సమానాలు :- 
1) భవపూర్వపత్నీ - పూర్వా చాసౌ పత్నీ (కర్మధా.) పూర్వపత్నీ, భవస్య పూర్వపత్నీ 
(షత.). 
2) యోగవిసృష్టదేహా - యోగేన విసృష్టః దేహః యయా (బహువ్రీహి) సా. 
3) శైలవధూమ్‌ - శైలస్య వధూః (షత.) తామ్‌! 
నంధులు :- 1) అథ + అవమానేన = అథావమానేన, సవర్ణదీర్షసన్ధిః. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవ్రయోగములు. 
1. అథ - ఎ) అథ పలా కాలా కాళ కారటం కా - 
వితర్శవికల్పేషు. 
ఎ) మజ్జలే - “అథ శబ్బానుశాసనమ్‌” (మహాభాప్వ్యే ప్రారమ్మే), 
బి) ఆనన్తర్యే - “అథ ప్రజానామధిపః ప్రభాతే ....ముమోచ। రఘువంశే 2-1, 
కి) ఆరమ్మే - “అథాతో ధర్మం వ్యాఖ్యాస్యామః” ఆప. ధర్మసూత్రే, 1-1-1, 
డి) ప్రశ్నే - “అథ శక్నోషి భోక్తుమ్‌”, “అథ దావసి పర్వతే”. 
ఇ) కార్హ్యే - “అథ పరస్మైపదమ్‌” (పరస్మైపదాని కార్చ్య్వేన ప్రతిపాద్యన్తే ఇత్యర్థః), 
ఎఫ్‌) అధికారే - “అథ యోగానుశాసనమ్‌” (యో.సూ. 1-1), 
జి) ప్రతిజ్ఞాయామ్‌ - గౌడో భవాన్‌ అధేతి బ్రూమః। (భవాన్‌ గౌడ ఇతి సప్రతిజ్ఞం 
బ్రూమ ఇత్యర్థః), 
హెచ్‌) సముచ్చయే - 'దుర్యోధనోల_ థ రాధేయళి మహాభారతే. 
ఐ) వితర్మే - శబ్లోనిత్యః, అథానిత్యః... 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 59 


జె) వికల్సే - 'బుతావుపేయాత్‌, 'అథాన్ఫతౌ పర్వవర్ణమ్‌' -అవ్యయకోశః (17). 
2. ఎ) ఇచట 'దక్షయజ్ఞగాథి ను అనుసంధానము చేసుకొనదగును. (విష్ణుపురాణము 
1-7, మత్స్యపురాణం 3-9, 6-12, 8 అధ్యాయములు) 
శ్లో॥ వురా కిల వురారాతావవమానం ప్రకాశయన్‌॥ 
అనాహూయైవ తం దేవం దేవానన్వానుపానయత్‌ ॥ 
జ్లో॥ మోహోన్లో యజ్ఞమారేభే దక్షో దాక్షాయణీ తదా ॥ 
అనాహూతా స్వవిత్రావి (ప్రతిషిద్దావీ శమ్భునా / 
శ్లో॥ జగామ స్వవితుర్గేహం యజ్ఞదర్భనలాలానా । 
అనాద్భతావి విత్రా నా దృష్టా చ నకలాః క్రియాః / 
శ్లో రుద్రభాగవినిర్ముక్తా కోపేనాపాటలేక్షణా ॥ 
తత్యాజ యోగమాస్థాయ దక్షేణోత్సాదితం వవుః / 
ఇతి శ్రీ భాగవతాది (వనిద్దాయాః కథాయాః నంక్షేవః ॥ 
-ఐివరణమ్‌” వ్యాఖ్యా. 
(కియాదర్భము :- ప్రపేదే - ఎ) పద (పద్‌) గతౌ (నడుచుట, వెళ్ళుట) దివాదిప్రకరణమ్‌ 
(4), సకర్మకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ, భూతానద్యతనపరోక్షే లిట్‌. ప్ర-ఉపసర్గ. ప్రథమపురుష 
లిట్‌ రూపాలు - ప్రపేదే - ప్రపేదాతే - ప్రపేదిరే. 
బి) పద (పద్‌) గతౌ (వెళ్ళుట), చురాది ప్రకరణమ్‌ (10). సకర్శకమ్‌, సేట్స్‌ 
ఆత్మనేపదీ, లిట్‌ ప్రథమపురుషరూపాలు - 
పదయాజ్బుక్రే - పదయాజ్బుక్రాతే - పదయాజ్బుక్రిరే. 
సి) శ్లో తమధ్వరే విళ్వజితి క్షిలీశం 
నిశ్చేషవిశ్రాణితకోశజాతమ్‌ ॥ 
ఉపాత్తవిద్వో గురుదక్షిణార్ధీ 
కౌత్సః వ్రపేదే వరతన్తుళివ్యః ॥ -రఘువంశమ్‌ 5-1. 
“....రఘుమహారాజు వద్దకు కౌత్సుడు ధనమును కోరి వచ్చెను. ల్ల 


శ్లో సా భూధరాణామధిపేన తస్యాం 
సమాధిమత్యాముదపాది భవ్యా । 
సమ్యక్ర్రయోగాదపరిక్షతాయాం 
నీతావివోత్సాహగుణేన సమృత్‌(ద్‌) ॥ 22 


28 


60 మృణాళినీ వ్యాఖ్యా 


పదవిభాగము :- సా, భూధరాణామ్‌, అధిపేన, తస్యామ్‌, సమాధిమత్యామ్‌, ఉదపాది, 
భవ్యా, సమ్యక్‌, ప్రయోగాత్‌, అపరిక్షత్రాయామ్‌, నీతౌ, ఇవ, ఉత్సాహగుణేన, సమృత్‌। 
అన్వయ(క్రమము :- భవ్యా, సా, భూధరాణామ్‌, అధిపేన, సమాధిమత్యామ్‌, తస్యామ్‌, 
సమ్యక్‌, ప్రయోగాత్‌, అపరిక్షత్రాయామ్‌, నీతౌ, ఉత్సాహగుణేన, సమృద్‌, ఇవ, ఉదపాది. 
ప్రతిపదార్ధము :- భవ్యా = కళ్యాణియగు, సా = ఆ సతీదేవి, భూధరాణామధిపేన = 
పర్వతములకు ప్రభువైన హిమవంతునిచే, సమాధిమత్యామ్‌ = నియమముగలదైన, తస్యామ్‌ 
= ఆ మేనాదేవి యందు, సమ్యక్‌ ప్రయోగాత్‌ = లెస్సగా ఆచరించుట వలన, 
అపరిక్షతాయామ్‌ = చెడిపోని, నీతా = నీతియందు, ఉత్సాహగుణేన = ఉత్సాహశక్తి చేత, 
సమృద్‌(త్‌)ఇవ = సంపదవలె, ఉదపాది = జననమొందింపబడెను. 
తాత్పర్యము :- శుభప్రదమగు ఆ సతీదేవి పర్వతములకు ప్రభువైన హిమవంతునిచే 
నియమముగలదైన ఆ మేనాదేవి యందు లెస్సగా ఆచరించుట వలన చెడిపోని నీతి 
యందు ఉత్సాహశక్తిచేత సంపదవలె జననమొందింపబడెను. 
విభక్తులు / క్రియలు : - 1) భవ్యా - భవ్యా, భవ్యే, భవ్యాః; ఆకారాన్త స్త్రీలింగ భవ్యా శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 2) సా - సా, తే, తాః దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 3) భూదరాణామ్‌ 
- భూధరస్య, భూధరయోః, భూధరాణామ్‌; అకారన్త పుంలింగ భూధర శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 4) 
అధిపేన - అధిపేన, అధిపాభ్యామ్‌, అధిపైః; అకారాన్త పుంలింగ అధిప శబ్దము, తృతీయావి భక్తి ఏకవచనము. 
5) తస్యామ్‌ - తస్యామ్‌, తయోః, తాసు; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము. సప్రమీవిభక్తి ఏకవచనము. 6) సమాధిమత్యామ్‌ 
- సమాధిమత్యామ్‌, సమాధిమత్యోః, సమాధిమతిషు; ఇకారాన్త స్త్రీలింగ మతి శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 
7) ఉదపాది - క్రియ. 8) సమ్యక్‌ ప్రయోగాత్‌ - సమ్యక్సయోగాత్‌, సమ్యక్ర్రయోగాభ్యామ్‌ సమ్యకయోగేభ్యః 
ఆకారాన్త పుంలింగ సమ్యక్‌ ప్రయోగ శబ్దము, పంచమీవిభక్తి ఏకవచనము. 9) అపరిక్షతాయామ్‌ - అపరిక్షతాయామ్‌, 
అపరిక్షతాయోః, అపరిక్షతాసు; ఆకారాన్త స్రీలింగ అపరిక్షతా శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 10) నీతౌ - 
నీతా (నీత్యామ్‌), నీత్యోః, నీతిషు; ఇకారాన్త స్త్రీలింగ నీతి శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 11) ఇవ - 
అవ్యయము. 12) ఉత్సాహగుణేన - ఉత్సాహగుణేన, ఉత్సాహగుణాభ్యామ్‌, ఉత్సాహగుణైః, అకారాన్త పుంలింగ 
ఉత్సాహగుణ శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 13) సంపత్‌(ద్‌) - సంపత్‌(ద్‌), సంపదా, సంపతః(దణ, 
త/దకారాన్త స్త్రీలింగ సంపత్‌ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
సమాసాలు :- 

1) భూధరాణామ్‌ - భువః ధరాః (ష.త.) భూధరాః, తేషామ్‌. 

2) సమ్యక్ర్రయోగాత్‌ - సమ్యక్‌ చాసౌ ప్రయోగశ్చ (కర్మధా.) తస్మాత్‌. 

3) అపరిక్షతాయామ్‌ - న పరిక్షతా (నజ్‌తత్సు. ) అపరిక్షత్రా, తస్యామ్‌. 

4) ఉత్సాహగుణేన - ఉత్సాహః ఏవ గుణః (కర్మధా.) తేన. 
సంధులు :- 

1) నీతౌ + ఇవ = నీతావివ, అవాన్లాదే శసన్థిః 

2) ఇవ + ఉత్సాహగుణేన = ఇవోత్సాహగుణేన, గుణసన్థిః. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 61 


3) సమ్యక్ష్రయోగాత్‌ + అపరిక్షతాయామ్‌ = సమ్యక్‌ ప్రయోగాదపరిక్షతాయామ్‌, 
జశ్వసన్ధిః రులాం జశోల_న్తే (సూ. 8-2-39). 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1. ఉత్సాహగుణేన - ఉత్సాహః ఏవ గుణః తేన. 
ఎ) .... శక్తయన్తి(స్రః ద్రభుత్వాతాహమం(త్రజః ॥ 899. అభిధానచిన్తామణి. 
1. ప్రభుశక్తి, 2. ఉత్సాహశక్తి, 3. మంత్రశక్తి, అనునవి మూడు శక్తులు. 
ప్రభుశక్తి - బొక్కసము, న్యాయము, దండనము లలో చక్కని నిర్వహణ. 
ఉత్సాహశక్తి - శక్తిసామర్జాన్ని కల్గి ఉండటం. శౌర్యము, ప్రయత్నశీలుడై ఉండుట. 
కామందకీయ నీతిశాస్త్రం (14వ అధ్యాయము, ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించింది 
గనుక వానిని ఇచట అనుసంధానము చేసుకొనదగును. 
మంత్రశక్తి - పంచ అంగాలపైన చక్కని అజమాయిషీ / అదుపు కల్గియుండుట. 
ఎ) సహాయము, బి) సాధన, సి) ఉపాయము, డి) దేశ కాలాలకు తగినట్లు విభాజన 
మరియు ఇ) సహజవిపత్తులు - అరాచకాలపై తగిన చర్యలు చేపట్టుట జాగరూకత. 
బి) రఘువంశమ్‌ 17-59, శ్లోకభాగమును, మనువు చెప్పనదీ ఈ సందర్భమున 
అనుసంధానము చేసికొనదగును. 
శ్లో వరాత్ళనో పరిబ్భిద్య శక్యాదీనాం బలాబలమ్‌ ॥ 
యయా వేభిరలిష్టశ్చేత్సరస్తాదాస్త సో న్యఢా // 
తన యొక్కయు, శత్రువు యొక్కయు శక్తి దేశము, కాలము, మొదలగువాని యొక్క 
బలాబలములను, సంతోషమును బాగుగా నిర్ణయించుకొనిన, ఆ బలశక్వాది విషయము 
నందు, శత్రువు తనకంటె బలహీనుడైనపుడే అతని మీదికి అతిధి మహారాజు దండెత్తి 
పోయెడివాడు. ఆ శత్రువు తనకంటె బలిష్టుడైనచో యుద్ధమునకు పోక నిలిచిపోయెడివాడు. 
శ్లో యదా మన్ఫేత భావేన హృష్టం వుష్టం బలం స్వకమ్‌ ॥ 
పరస్య వివరీతంచేత్తదా యయాదరీన్‌ ప్రతి ॥ 
యుదా తు స్వాత్‌ పరిక్షీణో వావానేన బలేన చ । 
తదాసీత (ప్రయత్నేన శనైః సాంత్ప్వయన్నరీన్‌ // (మనుః) 
మనువు చెప్పిన ఈ విషయాన్ని అతిధిమహారాజు ఆచరించి చూపినాడు. 
(క్రియాదర్భము :- ఉదపాతి - 1) ఉత్‌ - ఉపసర్గ, పద (గతౌ), ఉపసర్గ చేరికతో 
“'జననమొందుటి అను అర్థమేర్చడును. దివాదిప్రకరణమ్‌ (4). సకర్మకమ్‌, అనిట్‌, 
ఆత్మనేపదీ. భూతేలుజ్‌. 2) ఉదపాద్యుత్సాదితా ఉత్పద్యన్రేర్ణ్యన్లామ్‌ కర్మణి లుజ్‌ 'చిణ్‌ 
భావకర్శణోః ఇతి చిణత్యయః “చిణో లుక్‌” ఇతి తస్య లుక్‌. 3) ప్రథమపురుషరూపాలు- 


29 


62 మృణాళినీ వ్యాఖ్యా 


ఉత్‌ + అపాది, ఉత్‌ + అపత్యాతామ్‌, ఉత్‌ + అపత్స్యత. ఉదపాది - ఉదపత్యాతామ్‌ - 
ఉదపత్యత. 
'ఉత్పత్తిశ్చాత్ర నిత్యాయా దేవ్యా దేవకార్యార్థమ్‌ / తదుక్తం దేవీమావోత్చే” - “దేవానాం 
కార్యసిద్ధర్ధమావిర్భవతి సా యదా / ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యావ్యభిదీయతే!” 
-ఇతి 'వివరణమ్‌” వ్యాఖ్యా 
అలంకారములు :- ఇట “ఉపమాలంకారిమున్చదని చెప్పదగును. 
నీతావివోత్సాహగుణేన సమ్బత్‌ - మేనాదేవి, హిమవంతుడు, పార్వతీదేవి. ఇందు 
ఉపమానంతో ఉపమేయమునకు ఒక చిన్న గుణమును బట్టి ఏర్పడిన సామ్యము 
ఉండుటచే ఉపమాలంకారము. ఇచట వాచక శబ్దము “ఇవి 
లక్షణము :- విరుద్దేనోపమానేన దేశకాలక్రియాదిభిః । 
ఉవమేయస్య యత్సామ్యం గుణలేశేన సోపమా // 
యధేన శబ్లొ సాద్భ శృ్యమాహతుర్వ్యతిరేకిణోః - కావ్యాలంకారః 2-80, 831 


ES 
శ్లో॥ ప్రసన్నదిక్సాంసువివిక్తవాతం 
శంఖస్వనానన్తరపుష్పవృష్టి I 
శరీరిణాం స్థావరజజ్ఞమానాం 
సుఖాయ తజ్జన్మదినం బభూవ ॥ 239 


పదవిభాగము :- ప్రసన్నదిక్‌ పాంసువివిక్తవాతమ్‌, శంఖస్వనానన్తరపుష్పవృష్టి, శరీరిణామ్‌, 
స్థావరజబ్ఞమానామ్‌, సుఖాయ, తత్‌జన్మదినమ్‌, బభూవ. 

అన్వయ(క్రమము :- ప్రసన్నదిక్‌, పాంసువివిక్తవాతమ్‌, శంఖ..... వృష్టి, తజ్జన్మదినమ్‌, 
స్థావరజబ్దమానామ్‌, శరీరిణామ్‌, సుఖాయ, బభూవ. 

(్రతివదార్ధము := ప్రసన్నదిక్‌ = నిర్మలములగు దిక్కులు గలదియు, పాంసువివిక్తవాతమ్‌ 
= పరాగముచే (ధూళిచే) రిక్తమైన గాలి కలదియు, శంఖస్వనానన్తరపుష్పవృష్టి = శంఖము 
యొక్క ధ్వనికంటే తర్వాతిదైన పుష్పవర్షము గలదియునగు, తజ్జన్మదినమ్‌ = ఆ పార్వతీదేవి 
యొక్క జననదినము, స్థావరజబ్ద్బమానామ్‌ = చరాచరములను అగు, శరీరిణామ్‌ = 
ప్రాణులకు, సుఖాయ = ఆనందం కొజకు, బభూవ = ఆయెను. 

తాత్పర్యము := నిర్మలములగు దిక్కులు గలదియు. ధూళిచే శూన్యమగు గాలి కలదియు, 
శంఖధ్వనికి తర్వాతిదైన పుష్పవర్షము గలదియునగు ఆ పార్వతీదేవి యొక్క జననదినము 
చరాచరపవ్రాణులకు ఆనందకరమాయెను. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 63 


విభక్తులు / (క్రియలు :- 1) ప్రసన్నదిక్‌ - ప్రసన్నదిక్‌, ప్రసన్నదిశీ, ప్రసన్నదింశి; శకారాన్త నపుంసక 
ప్రసన్నదిక్‌ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 2) పాంసువివిక్తవాతమ్‌ - ...వాతమ్‌, ...వాతే, ...వాతాని; 
అకారాన్త నపుంసకలింగ పాంసువివిక్తవాత శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 8) శంఖ....వృష్టి - శంఖ... వృష్టి, 
శంఖ... వృష్టిణీ, శంఖ... వృష్టీణి; ఇకారాన్త నపుంసకలింగ శంఖ... వృష్టి శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 4) 
శరీరిణామ్‌ - శరీరిణః, శరీరిణోః, శరీరిణామ్‌; నకారాన్త పుంలింగ శరీరిన్‌ శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 


Oo 


ర్‌) స్థావరజంగమానామ్‌ - స్థావరజంగమస్య, స్థావరజంగమయోః, స్థావరజంగమానామ్‌, అకారాన్త పుంలింగ 
స్థావరజంగమ శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 6) సుఖాయ - సుఖాయ, సుఖాభ్యామ్‌, సుఖేభ్యః; అకారాన్త 
నపుంసకలింగ సుఖశబ్దము, చతుర్ధీవిభక్తి ఏకవచనము. 7) తజ్జన్మదినమ్‌ - తజ్జన్మదినమ్‌, తజ్జన్మదినే, తజ్జన్మదినాని; 
అకారాన్త నపుంసకలింగ తజ్జన్మదిన శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 8) బభూవ - క్రియ. 


సమాసాలు :- 
1) ప్రసన్నదిక్‌ - ప్రసన్నాః దిశః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌। 
2) పాంసువివిక్తవాతమ్‌ - పాంసుభిః వివిక్తః వాతః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌. 
3) శంఖస్వనానన్తరపుష్పవృష్టి - శంఖస్య స్వనః (షత.) శంఖస్వనః, శంఖస్వనాద్‌ 
అనన్తరమ్‌ (ష.త.) శంఖస్వనానన్తరమ్‌ పుష్పవృష్టిః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌. 
4) తజ్జన్మదినమ్‌ - జన్మనః దినమ్‌ (ష.త.) జన్మదినమ్‌; తస్యాః జన్మదినమ్‌ (షత.) 
తత్‌, తజ్జన్మదినమ్‌. 
5) స్థావరజంగమానామ్‌ - స్థావరాశ్చ జంగమాశ్చ (ద్వంద్వ) తేషామ్‌. 
సంధులు :- 
1)తత్‌ + జన్మదినమ్‌ = తజ్జన్మదినమ్‌ - శ్చుత్వసన్థిః. సోః శ్చునా శ్చుః (సూ. 
8-4-39). సకారతవర్గములకు శకారచవర్గములతో కలయిక ఏర్పడినప్పుడు 
శకారచవర్గములు వచ్చును. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. శంఖస్వనానన్తరపుష్పవృష్టి - ఎ) హర్షుని 'నాగానందము' 4వ అంకాంతమున గరుడుడు 
జీమూతవాహనుణ్ణి తీసుకువెళ్ళు సందర్భాన్ని ఇచట అనుసంధానము చేసుకొనదగును. 
గరుడః - ...అయే పుష్పవృష్టిర్ణున్లు భిధ్వనిశ్చ। ఆమోదానన్టితాలిర్నిపతతి కిమియం 
పుష్పవృష్టిర్నః స్తః స్వర్గే కిం చైష చక్రం ముఖరయతి దిశాం దుందుఖీనాం నినాదః।... 
Oh a shower of flowers and drum sound! why does this shower of 
flowers that delights the bees with its fragrance fall from sky? And why this 
sound of drums in the sky make the wheel of the quarters resound? 
- Ban-Kun-Bae. 


ఈ వైవిధ్యాన్ని గమనించండి. 1) శంఖస్వనాన్తరపుష్పవృష్టి 


2) పుష్పవృష్టిర్దున్దుభిధ్వనిశ్చ! 


అటట 


30 


64 మృణాళినీ వ్యాఖ్యా 


2. రఘుమహారాజు జననము - రఘువంశమ్‌ 3-19. 
శ్లో!  నుఖ(శ్రవా మంగళతూర్భనిస్స్వనాః 
ప్రమోదనృత్తెస్సవా వారయోషితామ్‌ । 
న కేవలం నద్భని మాగధీపతేః 
పథి వ్యజ్బంభంత దివౌకసామవి ॥ 
వీనుల విందైన, మంగళసూచనములైన మంగళవాద్యధ్వనులు... దిలీపమహారాజు 
యింటినందు మాత్రమే కాక, దేవతల మార్గమైన ఆకాశమునందు కూడ చెలరేగినది. 
(దివ్యాంశసంభూతుడు కనుకను ఆనందసూచకంగా దేవదుందుభులు కూడ మోగినవని 
భావము) 
3. శ్రీరామజననము - రఘువంశమ్‌ 10-76, 77. 
శ్లో పుత్రజన్ఫు (గ్రవేశ్వానాం తూర్యాణాం తస వుతిణః 
ఆరమృం ప్రథమం చక్రుః దేవదున్దుభయో దివి ॥ 76 
క పుత్రోత్సవమునందు మంగళవాద్యములనుపయోగించు ఏర్పాటు నందు, 
ముందుగా స్వర్గము నుండి దేవతలు దేవదుందుభులు (మోగించిరి. తరువాత అయోధ్యా 
నగరము నందలి మంగళవాద్యములు మోగినవి. (శ్రీరామాదుల అవతారము వలన 
భూలోకము, స్వర్గలోకము ఆనందపరవశములైనవని భావం) 
ళ్లో॥ సన్తానకమయీ వృష్టిర్భవనే తస్య పేతుషీ । 
సన్మజ్ఞకోపచారాణాం సై వాదిరచనాభవత్‌ 1 77 
Re పుత్రజన్నోత్సవమునందు మంగళోపచారములను సేవకులారంభించుటకంటె 
ముందుగ పూలవాన కురిసి, అదే మొట్టమొదటి ఉపచారమైనది. (శ్రీరామావతారము - 
మానవులకంటె ముందే దేవతల నానందపజచినదని భావము.) 
(క్రియాదర్ధము :- బభూవ - 1) భూ సత్తాయామ్‌ (ఉండుట) అకర్మకమ్‌, సేట్‌, పరస్మైపదీ, 
భ్వాదిప్రకరణమ్‌ (1). భూతానద్యతనపరోక్షే లిట్‌. 
ప్రథమపురుషరూపాలు - బభూవ - బభూవతుః - బభూవుః. 
అలంకారములు :- ఇందు “పరికరాలంకారిమున్నదని చెప్పదగును. 
“ప్రసన్నదిక్‌, పాంసువివిక్తవాతమ్‌, శంఖస్వనానన్తరపుష్పవృష్టి వంటి అభిప్రాయ 
గర్భవిశేషణాలతో, విశేష్యమగు పార్వతీదేవి జనన దినము పరిపుష్టి చేయబడుటచే ఇది 
“పరికరాలంకారిమగును. 


LS 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 65 


శో॥ తయా దుహిత్రా సుతరాం చకాసే 
స్ఫురతభామణ్జ్ఞలయా సవిత్రీ । 
విదూరభూమిర్నవమేఘశబ్దా 
దుద్భిన్నయా రత్నశలాకయేవ ॥ 24 
వదవిభాగము :- తయా, దుహిత్రా, సుతరామ్‌, చకాసే, స్ఫురత్‌ప్రభామణ్ణలయా, సవిత్రీ, 
విదూరభూమిః, నవమేఘశబ్దాత్‌, ఉద్భిన్నయా, రత్నశలాకయా, ఇవ. 
అన్వయ(క్రమము :- స్ఫురత్రభామణ్జలయా, తయా, దుహిత్రా, సవిత్రీ, విదూరభూమిః, 
నవమేఘశబ్దాత్‌, ఉద్భిన్నతయా, రత్నశలాకయా, ఇవ, సుతరామ్‌, చకాసే. 
(్రతివదార్ధము *- స్ఫురత్‌-ప్రభామణ్జలయా = ప్రకాశించుచున్న కాంతమండలముగల, 
తయాదుహిత్రా = ఆ కూతురి చేత, సవి(క్రీ = తల్లి, విదూరభూమిః = విదూర పర్వత 
ప్రాంత భూమి, నవమేఘశబ్దాత్‌ = తొలకరి మేఘముల ఉజుమువలన, ఉద్భిన్నతయా = 
మెలచిన, రత్నశలాకయా ఇవ = రత్నమొలక చేతను వలె, సుతరామ్‌ = మిక్కిలి, చకాసే 
= (ప్రకాశించెను. 
తాత్పర్యము :- ప్రకాశించుచున్న కాంతిమండలము గల ఆ కూతురిచేత, తల్లియగు 
మేనాదేవి, విదూర పర్వతప్రాంత భూమి తొలకరి మేఘముల ఉజుము వలన మొలచిన 
రత్నపు మొలకచేతను వలె, మిక్కిలి ప్రకాశించెను. 
విభక్తులు / క్రియలు :- 1) స్ఫురక్‌ప్రభామణ్ణలయా - స్ఫురత్‌ప్రభామజ్జలయా, ... మణ్బలాభ్యామ్‌, ... మణ్జలాభిః 
ఆకారాన్త స్త్రీలింగ స్ఫురత్‌ ప్రభామణ్ఞలయా శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 2) తయా - తయా, తాభ్యామ్‌, 
తాభిః; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 3) దుహిత్రా - దుహిత్రా, దుహితృభ్యామ్‌, 
దుహిత్ళభిక బుకారాన్త స్త్రీలింగ దుహితృ శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 4) సుతరామ్‌ - అవ్యయము. 
5) చకాసే - క్రియ. 6) సవిత్రీ - సవిత్రీ, సవిత్ర్యౌ, సవిత ఈకారాన్త స్రీలింగ సవిత్రీ శబ్దము. ప్రథమావిభక్తి 
ఏకవచనము. 7) విదూరభూమిః - విదూరభూమిః, విదూరభూమీ, విదూరభూమయః; ఇకారాన్త స్ర్రీలింగ విదూరభూమి 
శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 8) నవమేఘశబ్దాత్‌ - శబ్బాత్‌, శబ్బాభ్యామ్‌, శబ్దేభ్యః; అకారాన్త పుంలింగ 
నవమేఘశబ్ద శబ్దము, పంచమీవిభక్తి ఏకవచనము. 9) ఉద్భిన్నయా - ఉద్భిన్నయా, ఉద్భిన్నాభ్యామ్‌, ఉద్భిన్నాఖిః; 
ఆకారాన్త స్రీలింగ ఉద్భిన్నా శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 10) రత్నశలాకయా - రత్నశలాకయా, 
రత్నశలాకాభ్యామ్‌, రత్నశలాకాభి ఆకారాన్త స్రీలింగ రత్నశలాకా శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 
సమాసాలు :- 
1) స్ఫురత్రభామణ్జలయా - ప్రభాణాం మణ్దలమ్‌ (షత.) ప్రభామణ్దలమ్‌, స్ఫురత్‌ 
ప్రభామణ్జలమ్‌ యస్యాః (బహువ్రీహి) తయా. 
2) విదూరభూమిః - విదూరస్య భూమిః (షత... 
త్ర నవమేఘశబ్దాత్‌ = మేఘస్య శబ్దః (షత. మేఘశబ్దః, నవశ్చాసా మేఘ శబ్దః 
(కర్మధా.) నవమేఘశబ్దః, తస్మాత్‌. 
4) రత్నశలాకయా - రత్నస్య శలాకా (షత. ) రత్నశలాకా తయా. 


31 


66 మృణాళినీ వ్యాఖ్యా 


సంధులు :- 
1) విదూరభూమిః + నవమేఘశబ్బ్దాత్‌ = విదూరభూమిర్నవమేఘశబ్లాత్‌, విసర్గసంధిః. 
2) శబ్బాత్‌ + ఉద్భిన్నయా = శబ్బాదుద్భిన్నయా, జశ్వ్వసన్థిః 
వదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవ్రయోగములు. 
1. స్ఫురత్రభామణ్జ్దలయా - 
మహాకవి శ్రీకాలిదాసవిరచిత రఘువంశమహాకావ్యములో 5-51 మరియు 14-14, 
3-60, 3-14, శ్లోక భాగాల్ని పరిశీలించండి. 
శ్లో .... స్ఫురత్‌ద్రభామజణ్జలమధ్యవర్తి 
కాంతం వవుర్యోమచరం (వపేదే॥ 5-51 
మదగజ శాపవిమోచన సందర్భమున ....ఆ గజము తేజోరాశిమధ్య నుండి 
ఆకాశగమనసామర్ధ్యముకల దివ్యసుందరరూపమును ధరించెను. 
శ్లో స్ఫుర(త్త్రభామణలమనునూయం 
సా బి(భతీ శాళ్ళతమజ్జరాగమ్‌ । 
రరాజు శుద్దేతి వునః న్వవవ్వర్లై 
సన్దర్శితా వష్నాగతేన భర్తా ॥ 14-14. 
శ్లో న చాపముత్సృజ్వ వివృద్ధమత్ళరః 
(పణశనాయ వ్రబలన్య విద్వషః । 
మహీధ్రవక్ష వృవరోపణోచితం 
స్ఫురత్ర్రభామణ్జలమస్రమాదదే // 3-60. 
పే మిటుమిట్లు గొలుపు కాంతి పుంజము కలదియగు వజ్రాయుధమును చేపట్టెను. 
2) ఈ శ్లోకానికి సాదృశ్యమున్న దిగువ శ్లోకమును పరిశీలించగలరు. 
శో దిశః వ్రసేదుః మరుతో వవుః నుఖాః 
(ప్రదక్షిణార్చిః వావిరగ్నిరాదదే । 
బభూవ నర్వం శుభళంనీ తత్‌క్షణం 
భవో పొ లోకాభ్యుదయాయ తాద్భుశామ్‌ // రఘువంశమ్‌ 3-14. 
రఘుమహారాజు జన్మించిన సమయమునందు దిక్కులు నిర్మలములైనవి. స్పర్శసుఖము 
కలిగించునట్లుగా గాలులు నెమ్మదిగా వీచినవి. అగ్నిహోత్రుడు తన కుండమునందు 
ప్రదక్షిణముగ తిరుగుచున్న జ్వాలలు కలవాడై ఆహుతులను స్వీకరించెను. ప్రకృతియంతయు 
మంగళమునే సూచించినది. అట్టివారి ఉద్భవము లోకములకు అభ్యుదయమును 
కలిగించుటకే కదా! 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 67 


3. విదూరభూమిః - విదూరస్య అద్రేః భూమిః 
2) Vidhura is a mountain from which the jewel “వైదూర్య” is obtained. 
Itis believed that these jewels spring out of that mountain region at the 
thunderofthe clouds. -R.D.Karmarkar. 
బి) విదూరో నామ పర్వతః। మేఘశబ్దాత్‌ వైదూర్యముత్పద్యత ఇతి ప్రసిద్ధమ్‌। యథాహ 
మాఘకవిః - “ప్రకాళికావ్యాఖ్యా. 
శ్లో ఉరగేన్రమూర్గరుహరళ్న సన్నిదేర్భుహురున్నతస్య రనితైఃూ వయోముచః । 
అభవన్‌ యదజ్ఞణభువః సముల్లనన్నవబాలవాయజమణి స్థలాజ్యురాః // 
మాఘమ్‌ 15-56. 
పి) విదూరభూమిః విదూరో నామ రత్నోద్భవస్థానభూతః పర్వతవిశేషః యదుద్భూతం 
రత్నం వైదూర్యమిత్యుచ్యతే। ఘనగర్జితాద్‌ ఉద్ధిన్నయా స్థలీం బిత్వోద్దతయా రత్నశలాకయా 
శలాకారూపేణ రత్నాంకురేణేత్యర్థః। విదూరభూమేర్మేఘశబ్లాద్‌ వైదూర్యోత్పత్తిః। యదాహ 
బోజః - 
శ్లో అస్తి శెలో విదూరాఖ్యః వర్వన్తే త(త్ర కాచన । 
మహీ రత్నకారీభూతా వైదూర్యం త(త్రజాయతే ॥ 
శ్లో! మేఘళద్దోన జాయన్తే తత్ర రత్ననవాంకురాః । 
(కమాత్‌ వరిణతాస్తే న్యుర్దణయో రాజవూజితాః ॥ అని 'వివరణమ్‌'వ్యాఖ్య. 
(కైయాదర్భము :- చకాసే - ఎ) కాళ్ళ (దీప్తా) ప్రకాశించుట, దివాదిప్రకరణమ్‌ (4), 
భ్వాదిప్రకరణమ్‌ (1) అకర్మకమ్‌, సేట్స్‌ ఆత్మనేపదీ. లిట్‌ ప్రథమపురుషరూపాలు - 
చకాసే - చకాసాతే - చకాసిరే. 
అలంకారములు :- ఇట “ఉపమాలంకారిమున్చదని చెప్పదగును. 
లక్షణము :- “యథాకథంచిత్సాద్ధుశ్వం యత్రోద్భూతం (పలీయతోే I 
“ఉపమాినామ నా తస్యాః (పవంచేయం నిదర్భుతే // 
-కావ్యదర్భః 2-14 
విదూరభూమి నుండి ఉద్భవించిన రత్నశలాకము సుశోభితమైనట్లు మేనాదేవి గర్భము 
నుండి జనించిన పార్వతీదేవి సుశోభితమైనదని వర్ణించుటనే ఇట “ఉపమాలంకారి 
మున్నదని చెప్పదగును. ల్ల 
అవతారికా :- పార్వత్యాః బాల్యమ్‌ - పార్వతీదేవి బాల్యము. 
శ్లో; దినే దినే సా పరివర్లమానా 
గై ధి 
లబ్లోదయా చాగనమసీవ లేఖా | 


32 


68 మృణాళినీ వ్యాఖ్యా 


పుపోష లావణ్యమయాన్విశేషాన్‌ 
జ్యోత్సాన్తరాణీవ కలాక్తరాణి ॥ 25 

పదవిభాగము :- దినే దినే, సా, పరివర్ధమానా, లబ్లోదయా, చాన్టమసీ, ఇవ, లేఖా, 
పుపోష, లావణ్యమయాన్‌, విశేషాన్‌, జ్యోత్సాన్రరాణి, ఇవ, కలాన్తరాణి. 
అన్వయ(క్రమము :- లజ్లోదయా, దినే దినే, పరివర్ధమానా, సా, చాగనమసీ, లేఖా+ఇవ, 
లావణ్యమయాన్‌, విశేషాన్‌, జ్యోత్సాన్రరాణి, కలాన్తరాణీవ, పుపోష, 
(్రతిపదార్థము :- లబ్బోదయా = పొందబడిన పుట్టుక కలదై, దినే దినే = ప్రతి దినము, 
పరివర్ధమానా = ఎదుగుచున్నదై, సా = ఆ బాలిక, చాన్టమసీ = చంద్రునిదైన, లేఖా ఇవ 
= రేఖవలై, లావణ్యమయాన్‌ = కాంతివిశేషమయములగు, విశేషాన్‌ = అవయవములను, 
జ్యోత్సాన్తరాణి = జ్యోత్నామయములైన, కలాన్తరాణీవ = వేజు కళలను బోలె, పుపోష = 
పెంచెను. 
తాత్పర్యము :- పొందబడిన పుట్టుక కలదై, దినదిన ప్రవర్ణమానమైన ఆ బాలిక, 
చంద్రరేఖవలె కాంతివిశేషమయములగు అవయవములను జ్యోత్నామయములైన వేటు 
కలలను బోలి పెంచెను. 
విభక్తులు / క్రియలు :- 1) దినేదినే - దినేదినే, దినేదినయోః, దినేషుదినేషు; ద్విరుక్తదిన శబ్దము, 
అకారాన్త నపుంసకలింగము, సప్తమీవిభక్తి ఏకవచనము. 'నిత్యవీప్పయోళ ఇతి వీప్పాయాం ద్విరుక్తి. 2) సా - సా, 
తే, తాకి దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 3) పరివర్ణమానా - పరివర్థమానా, పరివర్ధమానే, 
పరివర్ధమానాః; ఆకారాన్త స్త్రీలింగ పరివర్ధమానా శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 4) లబ్జోదయా - లజ్ఞోదయా, 
లబ్లోదయే, లబ్లోదయాః; ఆకారాన్త స్ర్రీలింగ లబ్బోదయా శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 5) చాగనమసీ - 
చాన్రమసీ, చాన్రమస్యా, చావ్టమస్యః ఈకారాన్త స్తీలింగ చాన్హమసీ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 6) 
ఇవ - అవ్యయము. 7) లేఖా - లేఖా, లేఖ, లేఖా; ఆకారాన్త స్త్రీలింగ లేఖా శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
8) పుపోష - క్రియ. 9 లావణ్యమయాన్‌ - లావణ్యమయమ్‌, లావణ్యమయా, లావణ్యమయాన్‌; అకారాన్త 
పుంలింగ “లావణ్యమయ శబ్దము, ద్వితీయావిభక్తి బహువచనము. 10) విశేషాన్‌ - విశేషమ్‌, విశేషా, విశేషాన్‌; 
అకారాన్త పుంలింగ విశేష శబ్దము, ద్వితీయావిభక్తి బహువచనము. 11) జ్యోత్సాన్రరాణి - జ్యోత్సాన్తరామ్‌, 
జ్యోత్నా్నాన్తరే, జ్యోత్సాన్తరాణి; అకారాన్త నపుంసకలింగ 'జ్యోత్సాన్తరి శబ్దము, ద్వితీయావిభక్తి బహువచనము. 
12) కలాన్తరాణి - కలాన్తరమ్‌, కలాన్తరే, కలాన్తరాణి; అకారాన్త నపుంసకలింగ 'కలాన్తరి శబ్దము, ద్వితీయావిభక్తి 
బహువచనము. 
సమాసాలు :- 

1) లబ్లోదయా - లబ్ధః ఉదయః యయా (బహుప్రీహి) సా! 

2) జ్యోత్స్నాన్తరాణి - జ్యోత్నాయాం అన్తరమ్‌, యేషామ్‌ (బహుప్రీహి) తాని. 

3) కాలంతరాణి - అన్యాః కలాః (మయూరవ్యంసకాది లేదా సుప్ఫుపా సమాసము) 

కలాన్తరమ్‌, తాని. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 69 


సంధులు :- 
1) లబ్ధ + ఉదయా = లబ్లోదయా, గుణసన్టిః 2) చాగనమసీ + ఇవ = చానమసీవ, 
సవర్ణదీర్ణసన్ధిః. 3) జ్యోత్సాన్తరాణి + ఇవ = జ్యోత్సాన్రరాణీవ, సవర్ణదీర్షసన్ధిః. 
పొఠాంతరాలు :- పుపోష - పుషోష 
పదవుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1 ఎ) ఈ శ్లోకభావానికి తుల్యమైన భావాన్ని రఘువంశమునందు 3-22 న 
కాంచగలరు. 
శ్లో వితుః ప్రయత్నాత్‌ న నమ(గసంవదః 
శుభైః శరీరావయనైర్ధినేదినే ॥ 
వుపోష వృద్ధిః వారిదశ్వదీధితే - 
రనువ్రవేశాదివ బాలచన్దమాః / 22 
“....రఘుమహారాజు మనోజ్ఞములైన శరీరావయవములతో శుక్షపక్షమందు చంద్రుడు 
సూర్యకిరణములచేత దినదినప్రవర్ధమానమయ్యెడు రీతి వృద్ధి బొందెను.” 
బి) శ్లో, సలిలమయే శశిని రవేర్ణేధితయః మూర్చితాస్తయో నైళమ్‌ । 
క్షవయన్తి దర్భణోదరనిపొతా ఇవ మందిరస్యాంతః ॥ -వరాహనంపొత, 
సూర్యకాంతిచే చంద్రుడు దినదినాభఖివృద్ధిచెందుననుటకు ప్రమాణవాక్యమిది. 
సి) “శ్రీసూర్యస్య అమా (సుఘమా) నామకలా, తస్యాః ప్రవేశాభివృద్ధిం పుష్టాతి 
చంద్రమాః కిల సూర్యస్య సుఘమ్నా నామ నాడికామనుప్రవిశ్య వర్ధతే!” అని వల్లభుడు. 
డి) అమావాస్యాయాం చంద్రోరవౌ గచ్చతి ప్రతిపది నిఃసరతి. తత ఉదయం ప్రాప్య 
యథా దినే దినే వర్ధతే తథాయమపి వవృధే ఇత్యర్థః - అని శిశుహితైషిణీ. 
2. విశేషాన్‌ - ఎ) విశేషాన్‌ అవయవాన్‌, '“విశేషోల_వయవే వ్యక్తా పుణ్యే శేషవివర్ణితే” 
ఇత్యుత్సలమాలాయమ్‌ । -అని “ప్రకాశికా వ్యాఖ్య పేర్కొంటే 
బి) విశేషాన్‌ = అవయవాన్‌, this is an unsusual sense of the word. The 
limbs are compared to the additional digits of the moon whcih are secured 
day after day. అని 'కర్మార్మర్‌ పేర్కొంటే 
సి) విశేషాన్‌ - అవయవాన్‌; The “శబ్బార్థవి &90 00౧౧౧౫౧౩ this meaning. 
'విశేషోల వయవే ద్రవ్యే ద్రష్టవ్యోత్తమవస్తుని।” అని కాలే మహాశయుడు ఉదహరిస్తే, 
డి) విశేషానవయవాన్‌। “విశేషోల వయవే వ్యక్తా ఇత్యుత్సలమాలాయామ్‌ అని 
“మల్లినాథసూరి” వివరించారు. 
(కైయాదర్భము :- పుపో(షో)ప 


33 


70 మృణాళినీ వ్యాఖ్యా 


ఎ) పుపోష - పుష (పుషు పుష్టా (పుష్టినొందుట = 1.బలపడుట 2.కాపాడుట) 
క్రాదిప్రకరణమ్‌ 1. అకర్మకమ్‌, 2.సకర్మకమ్‌, సేట్‌. పరస్మైపదీ, లిట్‌ ప్రథమపురుషరూపాలు 
పుపోష - పుపుషతుః - పుపుషుః. 

వి పుషోప - పుష (పుష్‌ పుష్టా (బలియుట, కాపాడుట) దివాదిప్రకారణమ్‌ (4) 
1. అకర్మకమ్‌, 2.సకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, లిట్‌ ప్రథమపురుషరూపాలు. పుషోప- 
పుపుషతుః -పుపుషుః. 
అలంకారములు :- ఎ) ఇయం శ్లోకే వాక్యోపమేత్యాహ దబ్లీ, తల్లక్షణం తు. 

శ్లో  వాక్యార్టేనైవ వాక్యార్థః కోల. వి యద్యువమీయతే ॥ 

ఏకానేకేవ శబ్దాత్వాత్‌ సా వాక్యారోథవయా” ద్విధా // 2-49. 

ఒకానొక వాక్యార్థము మరియొక వాక్యార్థముతో పోల్చబడినచో ఆ వాక్యార్గోపమ 
ఒకే ఇవ శబ్దము కల్గియుండుట, అనేక ఇవ శబ్దములు కల్గియుండుట అను బేధముచే 
రెండు విధములు. ఇచట వాక్యమనగా పదసముదాయమని అర్థము. -బాలానందిని. 

చంద్రకలలు దినదినప్రవర్మమానమవుతుండుటను పార్వతీదేవి అవయవశోభ దినదిన 
ప్రవర్ధమానమవుతుండుటతో పోల్చబడుటచే ఇది 'వాక్యార్టోపమాలంకారము”గా చెప్పదగును. 

బి) “వ్యక్తి వివేకము, సరస్వతీకంఠాభరణము, కావ్యాలంకారటిప్పణి” ఈ మూడున్నూ 
“అనేకేవశబ్దా ఉపమా” అను ఈ రెండవ విధ వాక్యార్టోపమాలకారానికి ఈ శ్లోకాన్ని 
ఉదాహరణగా పేర్మొన్నవి. త్త 


అవతారికా :- నామకరణమ్‌ (నామకరణము) 
శ్లో తాం పార్వతీత్యాభిజనేన నామ్నా 

బన్ఫుప్రియాం బన్ఫుజనో జుహావ । 

ఉమేతి మాత్రా తపసో నిషిద్ధా పశ్చా - 

దుమాఖ్యాం సుముఖీ జగాయ ॥ 26 
వదవిభాగము :- తామ్‌, పార్వతీ, ఇతి, ఆభిజనేన, నామ్నా బన్ఫుప్రియామ్‌, బన్ఫుజనః, 
జుహావ, ఉమా, ఇతి, మాత్రా, తపసః, నిషిద్దా, పశ్చాత్‌, ఉమాఖ్యామ్‌, సుముఖీ, జగాయ. 
అన్వయ(క్రమము :- బన్ఫుప్రియామ్‌, తామ్‌, బన్ఫుజనః, ఆభిజనేన, నామా పార్వతీ, 
ఇతి, జుహావ, పశ్చాత్‌, మాత్రా, ఉమా, ఇతి, తపసః, నిషిద్దా(సతీ), సుముఖీ, ఉమాఖ్యామ్‌, 
జగామ. 
ప్రతివదార్ధము :- బన్ఫుప్రియామ్‌ = బంధువులకు ప్రియమైన, తామ్‌ = ఆ కన్యను, 
బన్గుజనః = తండ్రి మున్నగు బంధుజనము, ఆభిజనేన = గోత్రము నుండి వచ్చిన, 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 71 


నామ్నా = పేరుతో, పార్వతీ + ఇవ = పార్వతి అని, జుహావ = పిలిచెను, పశ్చాత్‌ = 
తరువాత, మాత్రా = తల్లిచేత, ఉ = ఓసి, మా = వలదు, ఇతి = అని, తపసః = తపస్సు 
నుండి, నిషిద్దా = నివారింపబడినదై, సుముఖీ = సుందరమైన ముఖము గల యా బాల, 
ఉమాఖ్యామ్‌ = “ఉమ” యనెడు నామధేయమును, జగాయ = పొందెను. 

తాత్పర్యము = బంధువులకు ఇష్టురాలైన ఆ కన్యను తండ్రి మున్నగు బంధుజనము 
గోత్రము నుండి వచ్చిన పేరుతో “పార్వతి” అని పిలిచెను. తరువాత తల్లిచేత “ఓసి వలదు” 
అని తపస్సు నుండి నివారింపబడినదై, సుందరమయిన ముఖము గల యా బాల “ఉమ” 
యనెడు నామధేయమును పొందెను. 

విభక్తులు / (క్రియలు :- 1) తామ్‌ - తామ్‌, తే, తాః దకారాన్త స్ర్రీలింగ తచ్చబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 2) పార్వతీ - పార్వతీ, పార్వత్వ్యౌ, పార్వత్యః; ఈకారాన్త స్రీలింగ పార్వతీ శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 3) ఇతి - అవ్యయము. 4) ఆభిజనేన - ఆభిజనేన, ఆభిజనాభ్యామ్‌, ఆభిజనైఖ అకారాన్త పుంలింగ 
ఆభిజన శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 5) నామ్నా - నామ్నా నామభ్యామ్‌, నామభికి నకారాన్త నపుంసకలింగ 
నామ్నన్‌ శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 6) బన్గుప్రియామ్‌ - బన్ఫుప్రియామ్‌, బన్ఫుప్రియే, బన్ఫుప్రియా3 
ఆకారాన్త స్రీలింగ “బన్ఫుప్రయా” శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 7) బన్ఫుజనః - బన్గుజనః, బన్గుజనౌ, 
బన్ఫుజనాః; అకారాన్త పుంలింగ “బన్ఫుజని శబ్దము, (ప్రథమావిభక్తి ఏకవచనము. 8) జుహావ - క్రియ. 9) ఉమా 
- ఉమా, ఉమే, ఉమా? ఆకారాన్త స్త్రీలింగ 'ఉమా' శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 10) ఇతి - అవ్యయము. 
11) మాత్రా - మాత్రా, మాతృభ్యామ్‌, మాతృభిః; బుకారాన్త స్త్రీలింగ 'మాత్ళ' శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 
12) తపసః - తపసః, తపోభ్యామ్‌, తపోభ్య సకారాన్త నపుంసకలింగ తపస్‌ శబ్దము, పంచమీవిభక్తి ఏకవచనము. 
18) నిషిద్ధా - నిషిద్దా, నిషిద్ధే, నిషిద్దా ఆకారాన్త స్త్రీలింగ 'నిషిద్దా' శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 14) 
పశ్చాత్‌ - అవ్యయము. 15) ఉమా+ఆఖ్యామ్‌ - ఉమాఖ్యామ్‌, ఉమాఖ్యే, ఉమాఖ్యాః; ఆకారాన్త స్రీలింగ ‘ఉ 
మాఖ్యా' శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 16) సుముఖీ - సుముఖీ, సుముఖ్యౌ, సుముఖ్యః; ఈకారాన్త 
స్ర్రీలింగ 'సుముఖీ శబ్దము. ప్రథమావిభక్తి ఏకవచనము. 17) జగామ - క్రియ. 


సమాసాలు :- 
1) బన్గుప్రియామ్‌ - బంధూనా ప్రియా (షత.) తామ్‌! 
2) బన్గుజనః = బన్గుశ్చ అసౌ జనః (కర్మధా.) 
3) ఉమాఖ్యామ్‌ - ఉమా చాసౌ ఆఖ్యా (కర్మ) తామ్‌. 
సంధులు :- 
1) పార్వతీ + ఇతి = పార్వతీతి, సవర్ణదీర్హసన్థిః అకః సవర్డే దీర్హ. 
2) ఇతి + ఆభిజనేన = ఇత్యాభిజనేన, యణాదేశసస్థిః, ఇకో యణచి. 
వదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవప్రయోగములు. 
1. ఇతి - “ఇతి హేతు ప్రకార స్వరూప సమాప్తి వివక్షానియమ శబ్దప్రాదుర్భావ + 
ఏవమర్థేషు” - అవ్యయకోశః (195) 
ఎ) హేతౌ - హన్తీతి పలాయతే | వత్సోత్సుకాపి స్తిమితా సపర్యాం ప్రత్యగ్రహీత్‌ సేతి 
ననన్దతుస్తా ॥ రఘువంశమ్‌ 2-22 । “విప్ర ఇత్యభిభవత్యపి త్వయి!” రఘువంశమ్‌ 11-84. 


72 మృణాళినీ వ్యాఖ్యా 


బి) ప్రకారే - “ఇతి మదమదనాభ్యాం రాగిణః స్పష్టరాగాన్‌' -మాఘే 10-91. 
ఇతివృత్తమ్‌, ఇతిహాసః । 'గౌరశ్వా హస్తీతి జాతిః 

సి) స్వరూపే - 'వృద్ధిరిత్యేవ యా వృద్ధి? - మహాభాష్యే 1-1-1. ....రుటితి, పటితి. 

ఇ) సమాప్తా - “అ అ ఇతి” అష్టాధ్యాయీః 8-4-68. 

ఎఫ్‌) వివిక్షానియమే - '“తదస్యాస్య్యస్మిన్‌ ఇతి మతుప్‌' (5-2-94). 

జి) శబ్దప్రాదుర్భావే - “ఇతి పాణిని । పాణిని శబ్దః ప్రసిద్ద ఇత్యర్థః. 

హెచ్‌) వవమర్ధే - “క్రమాదముం నారద ఇత్యబోధి సః” మాఘే 2-8. 

2. పార్వతీ - ఎ) పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతీ. 

'All the relatives called the child “పార్వతీ” after her father who was a 
“'పర్వతి. She however, came to have another name afterwards. She came 
to be called 'Uma', as, when her mother wanted to dissuade her from 
doing rigorous penance, to secure 'Siva' for her husband who had first 
rejected her, she addressed her 'ఉ మా; ‘జి ॥5 సంబోధనార్ధె, 0 you; మా 
వారణార్జే, do not, | forbid you. According to our poet, 'Mena' did not use the 
actual words ‘ఉమా’, bUt 52॥౮ “మనీషితాః సన్తి గృహేషు దేవతాస్తపః క్వ వత్సే। క్వచ 
తావకం వపుః” (5-4). - అని 'కర్మార్మర్‌. 

బి) శ్లో; “తవసో వారయామాన ఉమేత్వేవా[బ్రబీచ్చ సా! 

తదేవ మాతా నామాస్యాళ్ళక్రే విత్సనుతా శుభా /” వామనవురాణము) 
(క్రియాదర్భము “= 1) జుహావ 2) జగామ. 
1) జుహావ - హు దానాదనయోః (ఇచ్చుట, తినుట, వేయుట) జు హోత్యాది ప్రకరణమ్‌ 
(3); సకర్మకమ్‌, అనిట్‌, పరస్మై పదీ. లిట్‌ ప్రథమపురుష రూపాలు. 

ఎ) జుహువాజ్సాకార - జుహువాఇ్బుక్రతుః - జుహువాఇుక్రుః 

బి) జుహావ - జుహువతుః - జుహువుః 
2) జగామ - గమ్డు (గమ్‌) గతౌ (వెళ్ళుట) భ్వాదిప్రకరణమ్‌ (1); సకర్మకమ్‌, అనిట్‌, 
పరస్పైపదీ. (ఇషు గమి యమాం ఛః, సూ 7-3-77) అను సూత్రముచే 'మికారమునకు 
“ఛికారాదేశము. గమ్‌ +అ+తి - గఛ్‌+అ+తి. తుగాగమము, శ్చుత్వములచే “గచ్చతి అను 
రూపము లట్‌ ప్రథమ పురుష ఏకవచన రూపం. 

'లిట్‌' ప్రథమపురుషరూపాలు - జగామ - జగ్మతుః - జగ్ముః. 
అలంకారములు : - ఇట 'కావ్యాలింగాలంకారిమున్నదని చెప్పదగును. 
కా: “కావ్యలిబ్గం హేతోర్వాక్యపదార్థతా” - కావ్యప్రకాశే 10-114. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 73 


ఏదైనా ఒక విషయం చెప్పి దానికి హేతువు చెప్పడం కావ్యలింగాలంకారము. ఈ 
శ్లోకమున “పార్వతీ”, “ఉమా” అను వాటికి “ఆభిజనేని, “తపసోనిషిద్దా' అని చెప్పబడుటచే 
నిట “కావ్యలింగాలంకారిమున్నదని చెప్పదగును. ల్ల 


శ్లో మహీభృతః పుత్రవతో౭ పి దృష్టి - 
స్తస్మిన్నపత్యే న జగామ తృప్తిమ్‌ I 
AA A 

అనన్తపుష్పస్య మధోర్డి చూతే 

ద్విరేఫమాలా సవిశేషసజ్లా ॥ 27 
పదవిభాగము :- మహీభృతః, పుత్రవతః, అపి, దృష్టి, తస్మిన్‌, అపత్యేన, జగామ, 
తృప్తిమ్‌, అనన్తపుష్పస్య, మధోః, హి, చూతే, ద్విరేఫమాలా, సవిశేషసజ్డా. 
అన్వయద్రమము :- పుత్రవతః అపి, మహీభృతః, దృష్టి, తస్మిన్‌, అపత్యే, తృప్తిమ్‌, న, 
జగామ। హి, అనన్తపుష్పస్య, మధోః, ద్విరేఫమాలా, చూతే, సవిశేషసణ్లా. 
(ప్రతిపదార్ధము వ్‌నా పుత్రవతః అపి = పలువురు సంతానము గలవాడగు, మహీభృతః = ఆ 
హిమవంతుని యొక్క దృష్టి = చూపు, (తస్మిన్‌ అపత్యే) - తస్యామ్‌ = ఆ పార్వతియందు, 
తృప్తిమ్‌ = తనివిని, న జగామ = పొందదాయెను, హి = అది సరియే గదా!, అనన్నపుష్పస్య= 
లెక్కలేనన్ని పూవులు గలవాదైన, మధోః = వసంతుని యొక్క ద్విరేఫమాలా = తుమ్మెదల 
బారు, చూతే = పూచిన మామిడి చెట్టు యందు, సవిశేషసజ్లా = విశేషప్రేమతో కూడినది 
గదా! 
తాత్సర్భము:-పలువురు సంతానము గలవాడగు ఆ హిమవంతునియొక్క చూపు ఆ పార్వతి 
యందు తృప్తిని పొందదాయెను. అది సరియేగదా! లెక్కలేనన్ని పూవులు గలవాడైన వసంతుని 
యొక్క తుమ్మెదలబారు, పూచిన మామిడి చెట్టుయందు విశేషప్రేమతో కూడినది గదా! 
విభక్తులు / క్రియలు :- 1) పుత్రవతః - పుత్రవతః, పుత్రవతోః, పుత్రవతామ్‌; తకారాన్త పుంలింగ పుత్రవత్‌ 
శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 2) మహీభృతః - మహీభృతః, మహీభృతోః, మహీభృతామ్‌; తకారాన్త పుంలింగ 
మహీభృత్‌ శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 38) అపి - అవ్యయము. 4) దృష్టిః - దృష్టి, దృష్టీ, దృష్టయః; 
ఇకారాన్త పుంలింగ 'దృష్టి శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 5) తస్మిన్నపత్యే - అపత్యే, అపత్యయోః, అపత్యేషు; 
అకారాన్త నపుంసకలింగ 'అపత్యి శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 6) తృప్తిమ్‌ - తృఫ్తిమ్‌, తృప్తీ, తృప్తీ; 
ఇకారాన్త స్త్రీలింగ “తృప్తి శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 7) న - అవ్యయము. 8) జగామ - క్రియ, 9) 
అనన్తపుష్పస్య - పుష్పస్య, పుష్పయోః, పుష్పాణామ్‌; అకారాన్త పుంలింగ పుష్పశబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 


o 


10) మధోః - మధోః, మధ్యోః, మధూనామ్‌; ఉకారాన్త పుంలింగ 'మధు' శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 11) 
హి - అవ్యయము. 12) చూతే - చూతే, చూతయోః, చూతేషు; అకారాన్త పుంలింగ 'చూత శబ్దము, సప్తమీవిభక్తి 
ఏకవచనము. 13) ద్విరేఫమాలా - ద్విరేఫమాలా, ద్విరేఫమాలే, ద్విరేఫమాలాః; ఆకారాన్త స్త్రీలింగ 'ద్విరేఫమాలా” 
శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 14) సవిశేషసజ్ఞా - సవిశేషసజ్ఞా, సవిశేషసజ్లే, సవిశేషసజ్ఞాః; ఆకారాన్త 
స్తీలింగ 'సవిశేషసజ్ఞా' శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 


వేక్‌ 


74 మృణాళినీ వ్యాఖ్యా 


సమాసాలు :- 
1) పుత్రవతః - పుత్రాశ్చ దుహితరశ్చేతి పుత్రాః (ఏకశేష సమాసము) తద్వతః। 
2) మహీభృ్ళతః - మహీం బిభర్తీతి (ఉపపదతత్పురుష)ు మహీభ్ళత్‌, తస్య. 
3) అనన్తపుష్పస్య - అననాని పుష్పాణి యస్య (బహువ్రీహి) సః, తస్య 
4) ద్విరేఫమాలా - ద్వేరేపో యేషామ్‌ (బహువ్రీహి) తే ద్విరేఫాః, ద్విరేఫాణాం మాలా 
(షత.) ద్విరేఫమాలా. 
5) సవిశేషసజ్లా - విశేషణ సహ (బహువ్రీహి) సవిశేషః సజ్లో యస్యాః (బహువ్రీహి) 
సా 
సంధులు :- 
1) పుత్రవతః + అపి = పుత్రవతో౭_పి, పూర్వరూపసన్ధిః. 
2) మధోః + హి = మధోర్డి, విసర్గసన్టిః 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1. ఈ శ్లోకభావానికి తుల్యమైన భావమున్న రఘువంశమునందలి (3-17) ను 
పరిశీలించండి. 
శ్లో నివాతపద్దస్తిమితేన చక్షుసా 
నృవన్య కాన్తం విబతః సుతాననమ్‌ । 
మహోదధేః వూర ఇవేన్గుదర్భనా 
ద్గురుః ప్రవార్షః ప్రబభూవ నాతని / 
సముద్రుడు పూర్ణిమా చంద్రుని చూచినపుడు ఉప్పొంగెడు రీతి దిలీపమహారాజు 
కుమారుని (రఘువుని) మనోహరమగు మోము టెప్పపాటు వేయక చూచుచు ఆనంద 
సాగరమున నోలలాడెనని భావము. 
9, ద్విరేఫమాలా - ద్వౌ రేఫా యేషాం తే, ద్విరేఫాః, ద్విరేఫాణాం మాలా ద్విరేఫమాలా, 
ద్విరేఫః - 
శ్లో మధుద్రతో మధుకరో మధులిణ్బుధుపాళినః । 
ద్విరేఫపుష్పలిడ్భ్రజ్ఞ వట్లద (్రమరాళయః ॥ 2-19 అమరకోశము. 
(ఇన్లిన్టిర శజ్బారీకో రోలమ్మో బమృరళ్చ నఖ) 
శ్లో మధుకర-మధువమ -మధువ్రత -శిలీముఖ -(భ్రమర-భ్బజ్ఞ-వువ్భలిహాః । 
ఇన్టిన్దిరాలి-షట్‌చరణ -చంచరీకాలినో డ్విరేఫాః స్యుః ॥ 255 
అని హలాయుధకోశము 13 నామములను తెలిపినది. ఇచట కుమారసంభవ 
మహాకావ్యమునందలి 3-27 శ్లోకాన్నీ చూడండి. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 75 


శ్లో! నివేశయామాస మధుర్హిరేఫాన్‌ నామాక్షరాణీవ మనోభవన్య... / 
ద్విరేఫః-ద్వా రేఫా రకారవర్ణౌ యస్మిన్‌, (భ్రమర ఇతి నామ్ని. 
3. చూతే - ఎ) చూప్యతే పీయతే ఇతి | చూష్‌ + కరణి క్త, 'పృషోదరాదిత్వాత్‌ షలోపః' 
రపాలత్వాదేవాస్య తథాత్వమ్‌ । 
బి శ్లో॥ ....స్యాదాద్రుళ్ళూతళ్ళ నహకారః 11(2-192). అని హలాయుధకోశము. 
సి “ఆమశ్చూతో రసాలః - ఇత్యమరః 

డి) చూతస్య వికారః కుసుమమ్‌ ఇతి విగ్రహేన '“అవయవే చ ప్రాణ్యాషధివృక్షేభ్యః 
ఇతి సూత్రేణ ఉత్పన్నస్య అణ్బత్యయస్య “పుష్పమూలేషు బహుళమ్‌’ ఇతి లుక్‌. -పుంసవనీ 
వ్యాఖ్యా. 

ఇ) చూతే - మమిడిపూవు యందు అనే కంటె పూచిన మామిడి చెట్టుయందు అనుట 
మనోహరంగా ఉంటుందని తలంతును. 

(కైయాదర్భము :- జగామ - 26వ శ్లోకవ్యాఖ్య భాగము చూడగలరు. 
అలంకారములు :- 1) ఇచట “ప్రతివస్తూపమాలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము :- శ్లో సమానవస్తున్యాసేన (్రతివస్తూపమోచ్చతే I 
యథేవానభిధానే£ వి గుణసామ్యప్రలీతితః I - కావ్యాలంకార 2-34 
యథా, ఇవ శబ్దములను ప్రయోగింపకున్నను, సమానములగు వాక్యార్థముల కూర్చుచే 
గుణసామ్యము తెలియుటవలన “ప్రతివస్తూపమాలంకారము” చెప్పబడుచున్నది. 

ఈ శ్లోకమున యథా, ఇవ శబ్దముల ప్రయోగము లేకున్నను. “పలువురు 
సంతానమున్నను ఆ హిమవంతుని చూపు ఆ పార్వతి యందు తనివిని పొందదయ్యెను.” 
అని పూర్వార్థభావము. “లెక్కలేనన్ని పూలు యున్నను ఆ వసంతుని యొక్క తుమ్మెదలబారు 
ఆ పూచిన మామిడి చెట్టు యందు విశేషపేమతో కూడినదాయెను. అని ఉత్తరార్థభావము. 

ఈ రెంటిలో '“అత్యన్హానురాగిమను గుణసామ్యమున్నదని తెలియుట వలన 
ప్రతివస్తూపమాలంకారిమున్నదని చెప్పదగును. 

2) The “సరస్వతీకంఠాభరణి quotes this verse with the remark సందిగ్గస్య 
గుణతా, and the ‘అలంకారతిలకి ఇ9 an illustration of the figure of speech 
దృష్టాంత. -R.D.Karmarkar. శ్లో 
శ్లో ప్రభామహత్యా శిఖయేవ దీప - 
స్రిమార్గయేవ త్రిదివస్య మార్గః | 
సంస్కారవత్యేవ గిరా మనీషీ 
తయా స పూతశ్చ విభూషితశ్చ I 28 


36 


76 మృణాళినీ వ్యాఖ్యా 


పదవిభాగము :- ప్రభామహత్యా, శిఖయా, ఇవ, దీపః, త్రిమార్గయా, ఇవ, త్రిదివస్య, 
మార్గ, సంస్మారవత్యా, ఇవ, గిరా, మనీషీ, తయా, సః, పూతః, చ, విభూషితః, చ. 
అన్వయ(క్రమము :- ప్రభామహత్యా, శిఖయా, దీపః, ఇవ, త్రిమార్గయా, త్రిదివస్య, 
మార్గం, ఇవ, సంస్మారవత్యా, గిరా, మనీషీ, ఇవ, తయా, సః, పూతః, చ, విభూషితః, చ. 
(ప్రతివదార్ధము :- ప్రభామహత్యా = వెలుతురుచేత అధికమైన, శిఖయా = జ్వాలచేత, 
దీపః + ఇవ = దివియ ఎట్లో అట్లును, త్రిమార్గ్దయా = స్వర్గమర్యపాతాళములలో మార్గములు 
గల మందాకిని చేత, త్రిదివస్య = స్వర్గము యొక్క మార్గః + ఇవ = త్రోవ ఎట్లో 
అట్లును, సంస్మారవత్యా = వ్యాకరణాది సంస్మారముగల, గిరా = వాక్కుచేత, మనీషీ + 
ఇవ = పండితుడు ఎట్లో అట్లును, తయా = ఆ పార్వతిచేత, సః = ఆ హిమవంతుడు, 
పూతఃచ = పవిత్రుడైనవాడును, విభూషితః చ = అలంకరింపబడిన వాడును, అసీత్‌ = 
ఆయెను. 
తాత్త్సరము := వెలుతురుచేత అధికమయిన జ్వాలచేత దివయ ఎట్లో అట్లును, త్రిమార్గముల 
గల మందాకినిచెత స్వర్గముయొక్క త్రోవ ఎట్లో అట్లును, వ్యాకరణాది సంస్కారము గల 
వాక్కు చేత పండితుడు ఎట్లో అట్లును, ఆ పార్వతిచేత ఆ హిమవంతుడు పునీతుడును, 
భూషితుడును ఆయెను. 
విభక్తులు / క్రియలు :- 1) ప్రభామహత్యా - ప్రభామహత్యా, ప్రభామహతీభ్యామ్‌, ప్రభామహతీభి9; 
ఈకారాన్త స్రీలింగ ప్రభామహతీ శబ్దము, తృతీయావి భక్తి ఏకవచనము. 2) శిఖయా - శిఖయా, శిఖాభ్యామ్‌, 
శిఖాభిః; ఆకారాన్త స్రీలింగ శిఖా శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 3) ఇవ - అవ్యయము. 4) దీపః - దీపు, 
దీపౌ, దీపాః; అకారాన్త పుంలింగ దీప శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 5) త్రిమారయా = త్రిమార్గయా, 
త్రిమార్గాభ్యామ్‌, త్రిమార్గాభిక; ఆకారాన్త స్రీలింగ “త్రిమార్గా శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 6) త్రిదివస్య - 
త్రిదివస్య, త్రిదివయోః, త్రిదివాణామ్‌; అకారాన్త పుంలింగ త్రిదివ శబ్దము, షటష్టీవిభక్తి ఏకవచనము. 7) మార్గః - 
మార్గః, మార్గా, మార్గా; అకారాన్త పుంలింగ మార్గ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 8) సంస్మారవత్యా - 
సంస్కారవత్యా, సంస్మారవతీభ్యామ్‌, సంస్మారవతీభిః; ఈకారాన్త స్త్రీలింగ సంస్మారవతీ శబ్దము, తృతీయావి భక్తి 
ఏకవచనము. 9) గిరా - గిరా, గిర్భ్యామ్‌, గీర్భిజ రేఫాన్త స్రీలింగ గీర్‌ శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 10) 
మనీషీ - మనీషీ, మనీషిణౌ, మనీషిణః; నకారాన్త పుంలింగ 'మనీషిన్‌' శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
(మనీషీన్‌ రూపము ఉన్నది.) 11) తయా - తయా, తాభ్యామ్‌, తాభిః; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, తృతీయావిభక్తి 
ఏకవచనము. 12) సః - సః, తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 13) పూతః 
- పూతః, పూతౌ, పూతా; అకారాన్త పుంలింగ పూత శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 14) చ - అవ్యయము. 
15) విభూషితః - విభూషితః, విభూషితౌ, విభూషితాః; అకారాన్త పుంలింగ విభూషిత శబ్దము, (ప్రథమావిభక్తి 
ఏకవచనము. 
సమాసాలు :- 

1) ప్రభామహత్యా - ప్రభాభిః మహతీ (తృ.త.) తయా. 

2) త్రిమార్గయా - త్రయః మార్గాః యస్యాః (బహువ్రీహి సా త్రిమార్గ్లా తయా. 

3) త్రిదివస్య - తృతీయా ద్యౌః (ద్విగు) తస్య. 

4) విభూషితః- విశేషేణ భూషితః (సుపష్ఫుపాసమాసః). 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 77 


సంధులు :- 

1) శిఖయా + ఇవ = శిఖయేవ, 

2) త్రిమార్గయా + ఇవ = త్రిమార్గయేవ, 

8) సంస్మ్కారవత్యా + ఇవ = సంస్మావత్యేవ, గుణసన్షిః, ఆద్గుణః (6-1-84). 

4) పూతః +చ = పూతశ్చ. 5) విభూషితః + చ = విభూషితశ్చ, శ్చుత్వసన్థిః. 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవ్రయోగములు. 
1. మనీషీ - (న్‌) పుం. (మనీషా అస్యస్యేతి. మనీషా + వ్రీహ్యాదిత్వాత్‌ ఇని) పండితః. 
ఎ) శ్లో! యన్నూర్భవయవాసూక్ష్యాస్త స్వేమాన్యాశయన్తి షట్‌! 

తస్మాచ్భరీరమి త్యాహుస్తన్యమూర్తిం మనీషిణః // మనుధర్శశాస్త్రం 1-17 

ఏకారణముచేత శరీరసంపాదకములైన మవాంకార తన్మ్నాత్రారూపములగు 
సూక్ష్మావయువము లాఖును ప్రకృతి సహితుడైన బ్రహ్మయొక్క మూర్తినిక చెప్ప బడుననియు, 
మున్ను చెప్పినవియు నైన భూతేంద్రియములు కార్యరూపమున ప్రవేశించుచున్నవి గాన, 
ఆ బ్రహ్మమూర్తిని శరీరమని పండితులు చెప్పుదురు. 

బి) శ్లో॥ _ ధీరో ధీమాన్‌ లబ్ద్జివర్లో వివళ్ళిద్‌ 


వద్దో విద్వాన్‌ ప్రాప్తరూపోల_ భిరూవః। 

నూరిః ప్రాజ్ఞః వజ్జితః నన్మునీషీ 

జ్జో దోషజ్ఞః కోవిదః స్యాత్తబుద్ద్ధః॥ 382 
శ్లో బుధః నుదీః కలీ కృష్టీః కవిర్వుక్తో విశారదః 

విచక్షణళ్ళు మేధావీ సంఖ్వావానుతిమాన్థుతః॥ 388. 


అని హలాయుధకోశము “28” నామములను తెలిపినది. 
సి) శ్లో! _ విద్వాన్‌ నుధీః కవివిచక్షణలబ్దవర్ణా జః ప్రాప్తరూవకృృతిక్పుష్తుభిరూవ ధీరః 
మేధావికోవిదవిశారదనూరిదోషజ్డాః(పాజ్ఞవజ్ఞితమనీషిబుధ(వ్రబుద్దాః॥ ల్‌ 
శ్లో! వ్యక్తో విపల్చిత్సంఖ్వావాన్‌....... 
అని అభిధానచిన్తామణి “25 నామములను తెలిపినది. 
అలంకారములు :- ఇందు 'మాలోపమాలంకార'మున్నదని చెప్పదగును 
లక్షణము :- వూష్ణ్యాతప ఇవాహ్నీవ వూషా వ్యోమ్నీవ వానరః 
విక్రమస్త్రయ్యధాల్లక్ష్రమితి మాలోపమా మతా 2-42(కావ్యాదర్భః) 
మాలలో ఒక్కొక్క పుష్పము వెనుకనున్న పుష్పముతోడను, తరువాతి పుష్పముతోడను 
సంబంధించి ఉన్నట్లు ఒక ఉపమేయమునకు కొన్ని ఉపమానములు చెప్పబడుటచేనిది 
“మాలోపమాలంకారి మని చెప్పదగును. ల్ల 


37 


78 మృణాళినీ వ్యాఖ్యా 


శో మన్గాకినీ సైకతవేదికాభిస్సా - 
కన్దుకైః కృత్రిమపుత్రకైశ్చ | 
రేమే ముహుర్మధ్యగతా సఖీనాం 
క్రీడారసం నిర్వశతీవ బాల్యే ॥ 29 
పదవిభాగము :- మన్దాకినీ సైకతవేదికాఖిః, సా, కన్దుకైః, కృత్రిమపుత్రకైః, చ, రేమే, 
ముహుః, మధ్యగతా, సఖీనామ్‌, క్రీడారసమ్‌, నిర్వశతీ, ఇవ, బాలే. 
అన్వయ(డ్రమము :- సా, బాల్యే, క్రీడారసమ్‌, నిర్వశతీ, ఇవ, సభీనామ్‌, మధ్యగతా 
(సతీ), మన్దాకినీ సైకతవేదికాఖిః, కున్గుకైః, కృత్రిమ పుత్రకైః, చ, ముహుః, రేమే. 
(ప్రతిపదార్థము :- సా = ఆ పార్వతీదేవి, బాల్యే = బాల్యమునందు, క్రీడారసమ్‌ = 
ఆటలయొక్క రుచిని, నిర్వశతీ + ఇవ = అనుభవించునదియు వలె, సఖీనామ్‌ = చెలికత్తెల 
యొక్క మధ్యగతా = నడుమనున్నదై, మన్గాకినీసైకతవేదికాభిః = గంగయొక్క ఇసుకతిన్నె 
యందలి అరగులతోను, కన్దకైః = బంతులతోను, కృత్రిమపుత్రకైచ = చేసినటువంటి 
బొమ్మలతోను, ముహుః = తబుచుగా, రేమే = ఆడుకొనుచుండెను. 
తాత్పర్యము ఆ పార్వతీదేవి బాల్యమునందు ఆటలయొక్క రుచిని అనుభవించునదియు 
వలె, చెలికత్తెల యొక్క నడుమనున్నదై, గంగానదీ ఇసుకతిన్నెల యందలి అరగులతోను, 
బంతులతోను, చేసినటువంటి బొమ్మలతోను తటుచుగా ఆడుకొనుచుండెను. 
విభక్తులు / క్రియలు :- 1) సా - సా, తే, తాక దకారాన్త స్ర్రీలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
2) బాల్యే - బాల్యే, బాల్యయోః, బాల్యేషు; అకారాన్త నపుంసకలింగ బాల్య శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 3౩) 
క్రీడారసమ్‌ - క్రీడారసమ్‌, క్రీడారసౌ, క్రీడారసాన్‌; అకారాన్త పుంలింగ క్రీడారస శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
4) నిర్వశతీ - నిర్వశతీ, నిర్వశత్యా, నిర్వశత్యః ఈకారాన్త స్త్రీలింగ నిర్వశతీ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
5) ఇవ - అవ్యయము. 6) సఖీనామ్‌ - సఖ్యాః, సఖ్యోః, సఖీనామ్‌; ఈకారాన్త ప్రీలింగ సఖీ శబ్దము, షష్టీవిభక్తి 
బహువచనము. 7) మధ్యగతా - మధ్యగతా, మధ్యగతో, మధ్యగతాః; ఆకారాన్త స్త్రీలింగ మధ్యగత శబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 8) మన్దాకినీ సైకవేదికాభిః - ...వేదికయా, వేదికాభ్యామ్‌, వేదికాభిః; ఆకారాన్త స్తీలింగ 
వేదికా శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 9) కన్దుకైః - కన్దుకేణ, కన్దుకాభ్యామ్‌, కన్దుకైః; అకారాన్త పుంలింగ 
కన్దుక శబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 10) కృత్రిమపుత్రకైః - పుత్రకేణ, పుత్రకాభ్యామ్‌, పుత్రకైః; అకారాన్త 
పుంలింగ పుత్రక శబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 11)ముహుః - అవ్యయము. 12) రేమే - క్రియ. 
సమాసాలు :- 
1) క్రీదారసమ్‌ - క్రీడాయా రసః (షత.) తమ్‌. 
2) మధ్యగతా ఆ మధ్యం గతా (ద్వి.త.). 
3) మన్దాకినీసైకతవేదికాభిః - మన్గాకిన్యాః సైకతమ్‌ (ష.త.) మందాకినీ సైకతమ్‌, 
మన్దాకినీ సైకతేషు వేదికాః (స.త.) మన్దాకినీ సైకతవేదికాః, తాభిః. 
4) కృత్రిమపుత్రకైః - కృత్రిమాశ్చ తే పుత్రకాః (కర్మధా.) తైః 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 79 


సంధులు :- 

1) ...వేదికాభిః + సా = వేదికాభిస్సా, విసర్గసన్ధిః. 

2) పుత్రకైః +చ= పుత్రకైశ్చ, శ్చుత్వసన్షిః. 

3) ముహుః + మధ్యగతా = ముహుర్మధ్యగతా, విసర్గసన్షిః. 

4) నిర్వశతీ + ఇవ = నిర్వశతీవ, సవర్ణదీర్షసన్ధిః. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 

1. మన్గాకినీ సైకతవేదికాభిః - 
ఎ) సైకతమ్‌ - నపుంసకము (సికతాః సన్యత్రేతి. సికతా + అణ్‌) 
(వాలుకామయతటమ్‌, పులినమ్‌, ద్వీపమ్‌) 

హలాయుధకోశ వ్యాఖ్య ఈ శ్లోకాన్నే ఉదహరించింది. 

బి) శ్లో, యాం సైకతోత్సజ్ఞసుఖోచితానాం 
(ప్రాజ్ఞః వయోభిః వరివర్థితానామ్‌ / 
సామాన్వధాశ్రీమివ మానసం యే 
సమావయత్యుత్తరకోనలానామ్‌ ॥ రఘువంశమ్‌ 13-62. 

“(సరయూనది) దీని ఇసుకతిన్నల పై, తల్లిఒడిలో వలె సుఖపడుచు క్షీర సదృశములైన 
నీటిని త్రాగి, పుష్టిని పొందిన....” 

సి) తత్ర ఖలు మన్దాకిన్వాః వులినేషు సికతావర్హతకేలిభిః శ్రీదర్లీ... -విక్రమోర్వశీయము-4 
2. Childhood, itis well-known, is given to play and sport. Mallinatha reads 
క్రీడారసం నిర్విశతీవ బాలే Which ultimately means the same thing. But బాల్యం 
నిర్విశతీవ 15 MOre poetic than బాల్యే క్రీడారసం నిర్విశతీ. 

Three pastimes indulged in by Parvati are refered to here. One is that of 
raising dams or altars of the sand on the banks of the Ganges, demolish- 
ing them and re-raising them. Even now children are seen taking great 
pleasure in this pastime on the banks of local rivulet, especially in villages. 
The 'Megadutam' refers to another kind of pastime on the sand. 

-R.D.Karmarkar. 
శ్లో మన్దాకిన్వాః ..... అన్లేష్టవైః కనకసికతాముష్టినిక్షవగూద్రైః 
నజ్రీడన్తే మణిభిరమరప్రార్థితా యత్ర కన్యాః ॥ 
-మేఘదూతమ్‌ (67-68) అనుబంధం 


38 


80 మృణాళినీ వ్యాఖ్యా 


క్రియాదర్భము :- రేమే- రము (రమ్‌) క్రీడాయామ్‌ (ఆడుట) భ్వాదిప్రకరణమ్‌ (1), 
అకర్మకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ. భూతానద్యతనపరోక్షే లిట్‌. 

ప్రథమపురుషరూపాలు :- రేమే - రేమాతే - రేమిరే. 
అలంకారములు :- ఎ) ఇట “ఉత్రేక్షాలంకారిమున్పదని చెప్పదగును. నిర్వశతీవి అను 
చోట సంభావనయుండటబే నిది ఉగ్రేక్షాలంకారము. 

బి) “'కావ్యానుశాసనము” మజియు “సరస్వతీకంఠాభరణము” రెండున్నూ “క్రీడితా” 
అనుదాన్ని వివరించటానికి ఈ శ్లోకాన్నే ఉదాహరణగా పేర్కొన్నాయి. ల్ల 


అవతారికా :- పార్వత్యాః విద్యాభ్యాసః 
శ్లో తాం హంసమాలాశ్ళరదీవ గజ్లాం 

మహౌషధిం నక్తమివాత్మభాసః। 

స్థిరోపదేశాముపదే శకాలే 

ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః॥। 30 
పదవిభాగము :- తామ్‌, హంసమాలాః, శరది, ఇవ, గజ్లామ్‌, మహౌషదీమ్‌, ఇవ, 
ఆత్మభాసః, స్థిరోపదేశామ్‌, ఉపదేశకాలే, ప్రపేదిరే, ప్రాక్తనజన్మవిద్యాః. 
అన్వయ(క్రమము :- స్థిరోపదేశామ్‌, తామ్‌, ఉపదేశకాలే, ప్రాక్తనజన్మవిద్యాః, శరది, 
గజ్ఞామ్‌, హంసమాలాః, ఇవ, నక్తమ్‌, మహౌషధిమ్‌, ఆత్మభాసః, ఇవ, ప్రపేదిరే. 
(్రతివదార్ధము వా స్థిరోపదేశామ్‌ = స్థిరమగు ఉపదేశముగల, తామ్‌ = ఆ పార్వతీదేవిని, 
ఉపదేశకాలే = శిక్షాసమయము నందు, (ప్రాక్రనజన్మవిద్యాః = క్రిందిటి జన్మము నందలి 
విద్యలు, శరది = శరత్మాలము నందు, గజ్ఞామ్‌ = గంగానదిని, హంసమాలాః + ఇవ = 
హంసల పంక్తులువలెను, నక్తమ్‌ = రాత్రియందు, మహౌషధిమ్‌ = ఒక గొప్ప యోపషధిని, 
ఆత్మభాసః + ఇవ = తన కాంతులు వలెను, ప్రపేదిరే = పొందినవి. 
తాత్పర్యము న్‌ా స్థిరమగు ఉపదేశముగల ఆ పార్వతీదేవిని శిక్షాసమయమందు క్రిందటి 
జన్మమునందలి విద్యలు, శరత్మాకాలము నందు గంగానదిని హంసలపంక్తివలెను, 
రాత్రియందు ఒక గొప్పయోషధిని తన కాంతులు వలెను పొందినవి. 


విభక్తులు / క్రియలు :- 1) తామ్‌ - తామ్‌, తే, తాక దకారాన్త స్ర్రీలింగ తచ్చబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 2) హంసమాలాః - హంసమాలా, హంసమాలే, హంసమాలాః; ఆకారాన్త స్రీలింగ హంసమాలా 
శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 3) శరది - శరది, శరదోరి, శరత్సు; తకారాన్త స్రీలింగ శరత్‌ శబ్దము 
సప్తమీవిభక్తి ఏకవచనము. 4) ఇవ - అవ్వయము. 5) గంగామ్‌ - గంగామ్‌, గంగే, గంగాః; ఆకారాన్త స్రీలింగ 
గంగా శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 6) మహౌషధిమ్‌ - మహౌషధిమ్‌, మహౌషధీ, మహాషధీః; ఇకారాన్త 
ప్రీలింగ మహౌషధి శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 7) నక్తమ్‌ - అవ్వయము, 'రాత్రావిత్యర్థః అకారాన్త 
నపుంసకలింగమ్‌, రాత్రిః 8) ఆత్మభాసః - ఆత్మభాసాః, ఆత్మభాసా, ఆత్మభాసః; సకారాన్త స్త్రీలింగ ఆత్మభాశ్ళబ్దము, 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 81 


ప్రథమావిభక్తి బహువచనము. 9) స్థిరోపదేశామ్‌ - స్థిరోపదేశామ్‌, స్థిరోపదేశే, స్థిరోపదేశాః; ఆకారాన్త స్త్రీలింగ 
స్థిరోపదేశా శబ్దము, ద్వితీయవి భక్తి ఏకవచనము. 10) ఉపదేశకాలే - ఉపదేశకాలే, ఉ 
పదేశకాలయోః, ఉపదేశకాలేషు; అకారాన్త పుంలింగ ఉపదేశకాల శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 11) 
ప్రపేదిరే - క్రియ. 12) ప్రాక్తనజన్మవిద్యాః - ప్రాక్త్షజన్మవిద్యా, ప్రాక్తనజన్మవిద్యే, ప్రాక్తనజన్మవిద్యాః; ఆకారాన్త 
స్ర్రీలింగ విద్యా శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 
సమాసాలు :- 

1) స్థిరోపదేశామ్‌ - స్థిరః ఉపదేశ యస్యాః (బహువ్రీహి), సా, తామ్‌. 

2) ఉపదేశకాలే - ఉపదేశస్య కాలః (షత), తస్మిన్‌. 

3) ప్రాక్తనజన్మవిద్యాః - ప్రాక్తనం చ తజ్జన్య (కర్మధా.) ప్రాక్తనజన్మ, ప్రాక్తనజన్మనః 

విద్యాః (షత). 

4) హంసమాలాః - హంసస్య మాలాః హంసమాలాః (షత) తాః. 

5) మహౌషధిమ్‌ - మహతీ చాసౌ ఓషధిః (కర్మధా.) మహౌషధిః, తామ్‌! 

6) ఆత్మభాసః - ఆత్మనః భాసః (షత.). 
సంధులు :- 

1) హంసమాలాః + శరది = హంసమాలాశ్ళరది, విసర్గాదేశసన్థిః, (వా శరి). 

2) శరది + ఇవ = శరదీవ, సవర్ణదీర్షసన్ధిః. 

3) ఇవ + ఆత్మభాసః = ఇవాత్మభాసః, సవర్ణదీర్షనన్ధిః. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1. ప్రాక్తనజన్మవిద్యాః- 
ఎ) శ్లో, అంగాని వేదాళ్ళత్వారో మీమాంసా న్యాయవిస్తరః। 

పురాణం ధర్భుశాస్తంచ విద్యా హ్యేతాళ్ళతుర్దశ॥ వి. వు. 8-6-27. 

చతుర్వేదములు, షడ్వేదాంగములు (శిక్ష వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, 

కల్పము) 11.మీమాంస, 12.న్యాయము, 13.పురాణము, 14. ధర్మశాస్త్రము 
శ్లో ఆయుర్వేదో ధనుర్వేదో గాన్ధర్వశ్చేతి తే త్రయః 
అర్ధశాస్త్రం చతుర్థం తు విద్యా హ్యష్ణాదశైవ తు॥ అని అష్టాదశ విద్యలు 

2. The poet explains the advent of the lores by two compansions. In the 
first, the ‘Dogs are compared to the rows of the swans, parvati to the 
Ganges ఉపదేశకాలే nd 10 శరది ....... 

In the second comparison, Parvati is compared to the మహౌషధి, ౩nd 
the “విద్యా 10 ఆత్మభాసః . 

The lustre of the luminous herb does not come to it from out side. Itis 


always in the herb, but owing to the sun's overpowering light, the luster 
39 


82 మృణాళినీ వ్యాఖ్యా 


cannot assert itself till night has fallen. Similarly the “విద్యాొ had been all 
the while with Parvati, only they waited till the proper ఉపదేశకాల 10 
reveal themselves. - RD Karmarkar. 
3. ఇదీ, అదీ, ఇప్పుడు, అప్పుడు, అని లేక “సర్వవిద్యలు” - ఆ పార్వతీదేవి యందు 
ఉన్నవని భావము. 
4. ద్వివిధో విద్యావినయః। యదాహ విష్ణుగుప్తః - 'కృతక స్వాభావికశ్చ వినయః (కౌటిల్య 
అర్థశాస్త్రము -1-ర5.2) ఇతి, తత్ర కృతకే విద్యావినయే ప్రథమముపమానం దర్శయతి 
- హంసమాలాః. శరది గంగామివేతి। హంసమాలాః హంసపంక్తయః శరది శరత్మాలే 
గంగామివ। హంసానాం వర్షాసు మానసే స్థితిః, పునశ్చ శరదారమ్మే స్వాథిమతేషు భాగీరథీ 
ప్రదేశాదిప్వితి ప్రసిద్ధః। -అని 'వివరణమ్‌. 
క్రియాదర్భము :- ప్రపేదిరే - ప్రపూర్వకాత్‌ పదగతా ఇత్యస్మాద్దాతోః సకర్మకాత్మర్తరి 
భూతే లిట్‌, ఆత్మనేపదీ ప్రథమపురుష రూపాః ప్రపేదే - ప్రపేదాతే - ప్రపేదిరే. 
అలంకారములు :- ఇట “ఉపమాలంకారోమున్నదని చెప్పదగును. కావ్యాదర్శః 2-14. 
లక్షణము :- శ్లో॥ యథా కథంచిత్‌ సాద్భ శ్యం య(తోద్భూతం (పలీయతే। 
“ఉపమానామ సా తస్యాః (పపంచేయం నిదర్భతే॥। 
అన్వయము - సరళము. ల్ల 


అవతారికా :- నవయౌవన సమృన్నాయః పార్వత్యాః అవయవవర్ణనమ్‌. నవయౌవన 
సంపన్నురాలైన పార్వతిదేవి యొక్క అవయవవర్ణనము. 
శ్లో అసమృతం మణ్బనమజ్జయప్టే- 

రనాసవాఖ్యం కరణం మదస్య I 

కామస్య పుష్పవ్యతిరిక్తమస్తం 

బాల్యాత్సరం సాథ వయః ప్రపేదే ॥ 81 
వదవిభాగము :- అసమృతమ్‌, మణ్బ్జనమ్‌, అబ్బయష్టే, అనాసవాఖ్యమ్‌, కరణమ్‌, మదస్య, 
కామస్య, పుష్పవ్యతిరిక్తమ్‌, అస్త్రమ్‌, బాల్యాత్‌, పరమ్‌, సా, అథ, వయః, ప్రపేదే. 
అన్వయ(క్రమము :- అథ, సా, అంగయష్టే, అసమ్ముతమ్‌, మబ్దనమ్‌, అనాసవాఖ్యమ్‌, 
మదస్య, కరణమ్‌, కామస్య, పుష్పవ్యతిరిక్తమ్‌, అస్త్రమ్‌, బాల్యాత్‌, పరమ్‌, వయః, ప్రపేదే. 
(్రతివదార్ధము :- అథ = పిమ్మట, సా = ఆ పార్వతీదేవి, అంగయప్టేః = కట్టవంటి 
సన్నని దేహమునకు, అసంభృతమ్‌ = చేయని (సహజమైన), మణ్జనమ్‌ = అలంకార 
మైనట్టియు, అనాసవాఖ్యమ్‌ = ఆసవ మను పేరు లేనిదైన, మదస్య = ఉల్లాసమునకు, 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 83 


కరణమ్‌ = సాధనమును, కామస్య = మన్మథునకు, పుష్పవ్యతిరిక్తమ్‌ = పూవుల కంటె 
వేజయిన, అస్త్రమ్‌ = బాణమును, బాల్యాత్‌ = పసితనమున కన్న పరమ్‌ = తరువాతిది 
యగు, వయః = వయస్సును, ప్రపేదే = పొందెను. 

తాత్పర్యము :- పిమ్మట, ఆ పార్వతీదేవి, కజ్జవంటి సన్నని దేహమునకు చేయని 
అలంకారమైనట్టియు ఆసవమను పేరు లేనిదైన ఉల్లాసమునకు సాధనమును, మన్మథునకు 
పూవులకంటె వేజయిన బాణమును, పసితనమున కన్న తరువాతిది యగు, వయస్సును 
పొందెను. 

విభక్తులు / క్రియలు :- 1) అసంభృతమ్‌ - అసంభృతమ్‌, అసంభృతే, అసంభృతాని; అకారాన్త నపుంసకలింగ 
అసంభృత శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 2) మణ్జనమ్‌ - మణ్జనమ్‌, మణ్జనే, మణ్జినాని; అకారాన్త 
నపుంసకలింగ మణ్జన శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 3) అబ్బయపష్టేః - అంగయపష్టేః, అంగయష్ట్యోః, 
అంగయప్టీనామ్‌; ఇకారాన్త స్ర్రీలింగ అంగయషి శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 4) అనాసవాఖ్యమ్‌ - అనాసవాఖ్యమ్‌, 
అనాసవాఖ్యే, అనాసవాఖ్యాని; అకారాన్త నపుంసకలింగ అనాసవాఖ్య శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 5) 
కరణమ్‌ - కరణమ్‌, కరణే, కరణాని; అకారాన్త నపుంసకలింగ కరణ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 6) 
మదస్య - మదస్య, మదయోః, మదానామ్‌; అకారాన్త పుంలింగ మద శబ్దము, షష్టీ విభక్తి ఏకవచనము. 7) 
కామస్య - కామస్య, కామయోః, కామానామ్‌; అకారాన్త పుంలింగ కామ శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 8) 
పుష్పవ్యతిరిక్తమ్‌ - పుష్పవ్యతిరిక్తమ్‌, పుష్పవ్యతిరిక్తే, పుష్పవ్యతిరిక్తాని; అకారాన్త నపుంసకలింగ పుష్పవ్యతిరిక్త 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 9) అస్ర్రమ్‌ - అస్త్రమ్‌, అ'స్తే అసస్తాని; అకారాన్త నపుంసకలింగ “అస్త్ర 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 10) బాల్యాత్‌ - బాల్యాత్‌, బాల్యాభ్యామ్‌, బాల్యేభ్యః; అకారాన్త నపుంసకలింగ 
బాల్య శబ్దము, పంచమీవిభక్తి ఏకవచనము. 11) పరమ్‌ - పరమ్‌, పరే, పరాని; అకారాన్త నపుంసకలింగ పర 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 12) సా - సా, తే, తాః దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 13) అథ - అవ్యయము. 14) వయః - వయః, వయసీ, వయాంసి; సకారాన్త నపుంసకలింగ 
వయశ్శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 15) ప్రపేదే - క్రియ. 


సమానాలు :- 

1) అంగయష్టేః - అంగం యష్టిరివ (ఉపమితకర్మధారయ,) తస్య; 

2) అసంభృతమ్‌ -న సంభృతమ్‌ (న్‌ తత్పురుష); 

3) అనాసవాఖ్యమ్‌ - ఆసవశ్చాసా ఆఖ్యా (కర్మధా.), అసవాఖ్యా, అవిద్యమానా 
అసవాఖ్యా యస్య (బహువ్రీహి) తత్‌; న ఆసవాఖ్యమ్‌, (నజ్తత్స్పురుష) 
అనాసవాఖ్యమ్‌; 

4) పుష్పవ్యతిరిక్తమ్‌ - విశేషేణ అతిరిక్తమ్‌, వ్యతిరిక్తమ్‌ (సుప్పుపా), పుష్పేభ్యః 
వ్యతిరిక్తమ్‌ (షత.). 

సంధులు: - 

1) సా + అథ - సాథ - సవర్ణదీర్ణసన్థిః 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1. కామస్య - 


40 


84 మృణాళినీ వ్యాఖ్యా 


ఎ) శ్లో అరవిందమశోకం చ చూతం చ నవమల్లికా । 
నీలోత్సులం చ పంచైతే వంచబాణస్వ్య సాయకాః / 
1.అరవిందము, 2.అశోకము, 3.చూతము, 4.నవమల్లిక, 5.నీలోత్సలము 
శ్లో అరవిందమశళోకం చ శిరీషం నీలముత్సలమ్‌ ॥ 
చూతం చేతి ప్రకీర్వీతే వంచబాణస్య సాయకాః ॥ 
అంటే కొందరు 'నవమల్లికికు మాటుగా “శిరీషిను పేర్కొన్నారు. 
వి) శ్లో సమ్మోహనోన్మాదనౌ చ శోషణస్తాపనస్తథా । 
స్తంభనశ్చేతి కామస్య పంచబాణాః ప్రకీర్తితాః ॥ 
1.సమ్మోహనము, 2.ఉన్మాదనము, 3.శోషణము, 4.తాపనము, 5.స్తంభనము, ఇవి 
ఐదున్నూ మన్మథుని బాణములు. 
2. The Sahityadarpana quotes this verse to illustrate 'యౌవనశోభా); the 
Rasagangadhara, the Saraswathikantabharana, the Alankarasarvasva, the 
Alankarkaustubha and the Alankarasutra, refer to itin connection with the 
figure of speech ‘విభావనా” and the Alankaratilaka refers to it as an instance 
0 'స్వజాతివ్యతిరేక. -Karmarkar. 
(క్రియాదర్భము := ప్రపేదే - 30వ శ్లోకభాగ ధాతువివరణలో చూడదగును. 
అలంకారములు :- ఆలంకారికుల్లో దీనిపై భిన్నాభిప్రాయములున్నట్లు గమనింతురుగాక. 
“సర్వత్ర విభావనేతి భోజరాజః | ద్వితీయపాద ఏవ విభావనేతి మంఖుకః। వామనః 
పునః ఏకగుణహానికల్పనాయాం సామ్యదార్‌ఢ్యం విశేషోక్తి* ఇతి లక్షణమాగ్రిత్య 
విశేషోక్తిరలంకార ఇత్యుక్తవాన్‌! యౌవస్య మణ్జనత్వాది రూపణాద్‌ రూపకాలంకార ఏవ 
స్ఫుటః। సవ్యతిరేకం చేదం రూపకమిత్యస్మద్గురోరుపదేశః॥ 
అని నారాయణి పండితుడు తన 'వివరణమ్‌” వ్యాఖ్యలో పేర్మొనినాడు. ల్ల 


శో ఉన్మీలితం తూలికయేవ చిత్రం 
సుర్యాంశుభిర్భిన్నమి వారవినమ్‌ I 
బభూవ తస్యాశ్చతురస్రశోభి 
వపుర్విభక్తం నవయౌవనేన ॥ 32 
పదవిభాగము :- ఉన్మీలితమ్‌, తూలికయా, ఇవ, చిత్రమ్‌, సూర్యాంశుభిః, భిన్నమ్‌, 
ఇవ, అరవిన్దమ్‌, బభూవ, తస్యాః, చతురస్రశోభి, వపుః, విభక్తమ్‌, నవయౌవనేన. 
అన్వయడ్రమము :- నవయౌవనేన, విభక్తమ్‌, తస్యాః, వపుః, తూలికయా, ఉన్మీలితమ్‌, 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 85 


చిత్రమ్‌, ఇవ, సూర్యాంశుభిః, భిన్నమ్‌, అరవిందమ్‌, ఇవ, చతురస్రశోభి, బభూవ. 
(్రతివదార్ధము = నవయౌవనేన = క్రొత్తవయసు చేత, విభక్తమ్‌ = ఏర్పడిన, తస్యాః = 
ఆ పార్వతీదేవి యొక్క వపుః = శరీరము, తూలికయా = రంగులువేయు కుంచెతో, 
ఉన్మీలితమ్‌ = వన్నె పెట్టబడిన, చిత్రమ్‌ ఇవ = చిత్తరువు వలెను, సూర్యాంశుభిః = 
సూర్యకిరణముల చేత, భిన్నమ్‌ = విప్పబడిన, అరవిందమ్‌ + ఇవ = తామరపూవు 
వోలెను, చతురస్రశోఖి = ఎక్కువ తక్కువలు లేక ప్రకాశించునది, బభూవ = ఆయెను. 
తాత్పర్యము :- (క్రొత్త వయస్సు చేత ఏర్పడిన ఆ పార్వతీదేవి యొక్క శరీరము, రంగులు 
వేయు కుంచెతో వన్నెపెట్టబడిన చిత్తరువువోలెను, సూర్యకిరణముల చేత విప్పబడిన 
తామరపూవువోలెను, ఎక్కువ తక్కువలు లేక ఆయెను. 

విభక్తులు / (క్రియలు :- 1) ఉన్మీలితమ్‌ - ఉన్మీలితమ్‌, ఉన్మీలితే, ఉన్మీలితాని; అకారాన్న నపుంసకలింగ 
ఉన్మీలిత శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 2) తూలికయా - తూలికయా, తూలికాభ్యామ్‌, తూలికాభిః; 
ఆకారాన్త స్తీలింగ తూలికాశబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 3) ఇవ - అవ్యయము. 4) చిత్రమ్‌ - చిత్రమ్‌, 
చిత్రే, చితైః; అకారాన్న నపుంసకలింగ చిత్రశబ్దము, ద్వితీయావిభక్తి ఏ.వ. 5) సూర్యాంశుభిః-సూర్యాంశునా, 
సూర్యాంశుభ్యామ్‌, సూర్యాంశుభిః; ఉకారాన్త పుంలింగ 'సూర్యాంశు” శబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 6) 
భిన్నమ్‌ - భిన్నమ్‌, భిన్నే భిన్నాని; అకారాన్త నపుంసకలింగ భిన్న శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 7) 
అరవిన్షమ్‌ - అరవిన్దమ్‌, అరవిన్దే, అరవిన్గాని; అకారాన్త నపుంసకలింగ అరవిన శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
8) బభూవ - క్రియ. 9) తస్యాః - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 
10) చతురస్రశోభి - చతురస్రశోభి, చతురస్రశోభినీ, చతురస్రశోభాని; నకారాన్త నపుంసకలింగ శోభిన్‌ శబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 11) వపుః - వపుః, వపుసీ, వపూంసి; సకారాన్త నపుంసకలింగ 'వపుస్‌ శబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 12) విభక్తమ్‌ - విభక్తమ్‌, విభక్తే, విభక్తాని; అకారాన్త నపుంసకలింగ 'విభక్త' శబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 13) నవయౌవనేన - నవయౌవనేన, నవయౌవనాభ్యామ్‌, నవయౌవనైః; అకారాన్త 
నపుంసకలింగ 'నవయౌవన' శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 


సమాసాలు :- 

1) నవయౌవనేన - నవం చ తద్‌ యౌవనమ్‌ (కర్మధా.) నవయౌవనమ్‌, తేన; 

2) సూర్యాశుభిః - సూర్యస్య అంశవః (షత. ) సూర్యాంశవః, తై 

3) చతురస్రశోభి - చతస్రః అస్రయః యస్య (బహు) తత్‌ చతురస్రమ్‌, చతురస్రం 

శోభతే ఇతి (ఉపపద తత్పురుష) తత్‌. 

వదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవప్రయోగములు. 
1. సూర్యాంశుభిః - ఎ) సరతి ఆకాశే సూర్యః, “'సృగతా' ఇతిధాతోః 

రాజసూయ సూర్యమృషోద్యరుచ్యకు ప్యకృష్ణపచ్యావ్యథ్యాః (3-1-44) ఇతి సూత్రేణ 
కర్తరి క్యప్‌, ప్రత్యయేన సాధుః। నిపాతనాదుత్వం చ। యద్వా “ఘాడ్రేరణే” ఇతి 
తౌదాదికాద్దాతోః 'సువతికర్మణి లోకం ప్రేరయతి” ఇతి విగ్రహే పూర్వసూత్రాత్‌ క్యప్‌, 
తస్య రుట్‌ చ। 


41 


86 మృణాళినీ వ్యాఖ్యా 


శ్లో॥ ఆదిత్యః సవితా సహాసకిరణః ప్రద్యోతనో భాస్కర - 
స్తేగ్భాంశుస్తరణిస్తథా దినమణిర్భా స్వాన్సివస్వాన్హరిః । 
శ్లో మార్తందస్తపనో వికర్తన ఇనః పూషా వతజ్లో భగః 
సూర్యో గోవతిరర్భమా దినకరః సూరోంశుమాలీ రవిః // తత్‌ 
శ్లో మిహిరో విరోచనో౨ ర్మస్తిమిర రివుర్చుమణిరంచుమానంళుః । 
హరిదళ్లః సపాళ్ళః (ప్రభాకరో భానుమాన్ఫానుః n 36 
శ్లో! (బిధ్నో హంసః ఖగో మిత్రశ్సిత్రభానురవార్తతిః । 
కర్ళసాక్షీ జగచ్చక్షుర్వాదశాత్తా త్రయీతనుః ॥ 

అని హలాయుధము 47 నామములను సూర్యశబ్దానికి అందించగా “అభిధాన 
చిన్లామణి” 72 నామములను పేర్కొన్నది. 

బి) “అంశు” శబ్దానికి “అభిధానచిన్తామణి” 39 నామములను అందించగా హలాయుధ 
కోశము 32’ నామములను పేర్కొన్నది. 

అంశుః -పుం, అంశయతి ఇతి; (అంశ్‌ విభాజనే, మృగయ్వాదయశ్చ ఉణాదిసూత్రమ్‌ 
- 37. ఏతే కుప్రత్యయాన్లా నిపాంత నే!....ఆకృతిగణోల_ యమ్‌) 

శ్లో॥ రోచిః శోచిరభీకుః ప్రద్యోతగభస్తిరజ్ఞి ఘృణికిరణాః / 
రుచిరుగ్రధితిదీప్తిద్యుతి ప్రభాభావిభాభాసః / 38 
శ్లో ఉ(నధామ వనుకేతుమరీచి (పగ హోూవద్భ తివృష్టిమయూఖాః I 
అంశుభానుకరపాదవిరోకా గావ ఇత్యభిపొతాస్తు సమానాః / 89 
2. చతురస్రశోభి - చతస్రః అస్రయః యస్యాః సా. చతురస్రా శోభా యస్య తత్‌। 11 
Possessed of beauty in four parts, that is, possessing perfect, all round 
beauty. 

The expression చతురస్ర ౦౯615 ॥౧ రఘువంశమ్‌ 4-10. 

“మనుప్పువాహ్వం చతురసయానమదధాస్వ కన్యా వరివారళోభి/” 

In the reading 'చతురస్రశోభి, భి 5 t0 be taken as a long syllable, being at 
the end of పాద. The Trivandrum edition reads శోభమ్‌. Youth did not 
import any outside beauty into her body; the beauty was already there, it 
was merely revealed by youth.... The saraswati kantabharanam quotes 


this verse to illustrate 'యౌవనసంపద్‌ The కావ్యాలంకారసూత్రవృత్తి 6౧౭/5 


అత్ర చతుర[స్రశోభి న యుక్తమ్‌। -Karmarkar. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 87 


(కైయాదర్భము := బభూవ - 28వ శ్లోక వ్యాఖ్యాన భాగమును చూడగలరు. 
అలంకారములు :- ఇందు “మాలోపమాలంకారిమున్నదని చెప్పదగును. 
యౌవనాంకురముచేత పార్వతీదేవి సర్వాంగశోభితయైనదను దానిని రంగులువేయు 
కుంచెతో వన్నెపెట్టబడిన చిత్తరువుతోను, సూర్యకిరణములచేత విప్పబడిన తామరపూవు 
తోను వర్ణించి చెప్పబడుటచే ఇట “మాలోపమాలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము :- పూర్వము చెప్పబడినది. ల్ల 


అవతారికా :- దేవతానాం రూపం పాదాబ్లుషస్టప్రభృతి వర్ధతే. మానవానాం కేశాదరభ్యేతి 
ధార్మికాః. సవతి సప్తదశభిః శ్లోకైః పాదాదికేశాన్తవర్ణనమారభతే. 
పార్వతీదేవిని పాదాది శిఖాంతముగా వర్ణించుచున్నాడు. దేవతలను పాదాది 
శిరోంతముగా, మానవులను శిఖాది పాదాంతముగా వర్ణింతురు. “17 శ్లోకములచే 
పార్వతీదేవి నట్లే వర్ణించుచున్నాడు. 
శ్లో అభ్యున్నతాబ్లుష్టనఖప్రభాఖి- 

ర్నిక్షేపణాద్రాగమివోద్గిరన్లా | 

ఆజహ్రతుస్తచ్చరణా పృథివ్యాం 

స్థలారవిన్దశ్రియమవ్యవస్థామ్‌ I 33 
పదవిభాగము :- అభ్యున్నతాబ్లుష్టనఖప్రభాఖిః, నిక్షేపణాత్‌, రాగమ్‌, ఇవ, ఉద్దిరన్నౌ, 
ఆజప్రతుః, తచ్చరణా, పృథివ్యామ్‌, స్టలారవిన్షజ్రియమ్‌, అవ్యవస్థామ్‌. 
అన్వయ(క్రమము :- అభ్యు.... ప్రభాభిః, నిక్షేపణాత్‌, రాగమ్‌, ఉద్దిరనౌ, ఇవ, తచ్చరణా, 
పృథివ్యామ్‌, అవ్యవస్థామ్‌, స్థలా... శ్రియమ్‌, ఆజహ్రతుః. 
(్రతిపదార్థము : జ క్యన్నకాళ్తుక్తనభప్రభాలిన = ఎత్తెన బొటన టైళ్ల గోళ్లయొక్క కాంతుల 
వలు. నిక్షేపణాత్‌ = = నిబ్బరంగా ఉంచుట చేత, రాగమ్‌ = ఎటుపును, ఉద్దిరన్నా 
ఇవ = వెడలుగక్కుచున్నవో యనునట్లున్న, తచ్చరణా = ఆ పార్వతీదేవి యొక్క పాదములు, 
పృథివ్యామ్‌ = భూమియందు, అవ్యవస్థామ్‌ = ఒకచోట నిలిచియుండని, స్థలారవిన్దశ్రియమ్‌ 
= మెట్టతామరపూవు శోభను, ఆజహ్రతుః = హరించినవి. 
తాత్పర్యము :- ఎత్తెన బొటన వ్రేళ్ళ గోళ్ళయొక్క కాంతులమూలమున, నిబ్బరంగా 
ఉంచుటచేత ఎజుపును ఏ వెడలు గ్రక్కుచున్నవో యనునట్లున్న ఆ పార్వతీదేవియొక్క పాదములు, 
భూమియందు ఒకచోట నిలిచియుండని మెట్టతామరపూవు శోభను హరించినవి. 

(ఎల్జిని పాదములుండుట - దేవతలకును, మహారాణులకును సహజలక్షణమని 

సాముద్రికము) 


42 


88 మృణాళినీ వ్యాఖ్యా 


శ్లో యస్యా రక్తతలొ పాదావున్నతాగ్రౌ తలస్హ్రశౌ । 
నిగూఢగుల్ళొ నిహతాౌ నా స్యాన్మ్రవతిసమృతా 1 

విభక్తులు / క్రియలు :- 1) అభ్య... ప్రభాభిః - ప్రభయా, ప్రభాభ్యామ్‌, ప్రభాభిక; ఆకారాన్త స్రీలింగ ప్రభా 
శబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 2) నిక్షేపణాత్‌ - నిక్షేపణాత్‌, నిక్షేపణాభ్యామ్‌, నిక్షేపణేభ్యః; అకారాన్త 
నపుంసకలింగ నిక్షేపణ శబ్దము, పంచమీవిభక్తి ఏకవచనము. 8) ఇవ - అవ్యయము. 4) రాగమ్‌ - రాగమ్‌, 
రాగౌ, రాగాన్‌; అకారాన్త పుంలింగ రాగ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 5) ఉద్దిరన్తౌ - ఉద్దిరాన్తః, 
ఉద్గిరాన్లా, ఉద్దిరాన్లాః; అకారాన్త పుంలింగ “ఉద్దిరాన్తి శబ్దము, ప్రథమావిభక్తి ద్వివచనము. 6) ఆజప్రాతుః - 
క్రియ. 7) తచ్చరణౌ - తచ్చరణః, తచ్చరణౌ, తచ్చరణాః; అకారాన్త పుంలింగ “చరణ” శబ్దము, ప్రథమావిభక్తి 
ద్వివచనము. 8) పృథివ్యామ్‌ - పృథివ్యామ్‌, పృధివ్యోః, పృథివీషు; ఈకారాన్త స్త్రీలింగ పృథివీ శబ్దము, సప్తమీవిభక్తి 
ఏకవచనము. 9) స్థలారవినశ్రియమ్‌ - స్థలారవినశ్రియమ్‌, (శ్రియౌ, (శ్రియః; ఈకారాన్త స్త్రీలింగ శ్రీ శబ్దము, 
ద్వితీయావిభక్తి ఏకవచనము. 10) అవ్యవస్థామ్‌ అ అవ్యవస్థామ్‌, అవ్యవస్టే అవ్యవస్థాః, ఆకారాన్త స్రీలింగ “అవ్యవస్థా' 
శబ్దము, ద్వితీయావి భక్తి ఏకవచనము. 

నవమాసాలు :- 

1) అభ్యున్నతాజ్దుష్టనఖప్రభాభీః - అంగుష్టయోః నఖా (షత.) అంగుష్టనఖౌ, 
అంగుష్టనఖయోః ప్రభా (షత.), అంగుష్టనఖ ప్రభా, అభ్యున్నతా చాసా 
అంగుషస్టనఖప్రభా (కర్మధా.) అభ్యున్నతాబ్బుష్టనఖప్రభా, తాఖిః; 

2) తచ్చరణా - తస్యాః చరణా (షత.); 

83) అవ్యవస్థామ్‌ - అవిద్యమానా వ్యవస్థా యస్యాః (బహువ్రీహి) సా, తామ్‌; 

4) స్థలారవిందశ్రియమ్‌ - స్థలారవిందస్య శ్రీః (ష.త.) తామ్‌. 

పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. పృథివ్యాం - ఎ) “పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితమ్‌.” 

బి1 పృథవీ - స్త్రీ “ప్రథేః షివన్‌ సంప్రసారణజ్బు” ఇతి కస్యచిన్మతే షవన్‌, షిత్వాద్‌ 

ష్‌ 

2)ప్పథివి - స్తీ పృథివీ + జీషో వా హ్రస్వ. 

8) పృథివీ - స్తీ. ప్రథతే విస్తారం యాతీతి. ప్రథ్‌ + ప్రథేః షివన్‌ సంప్రసారణజ్బు 

ఇతి షివన్‌ సంప్రసారణం చ జీష్‌, 
సి) *్లో॥ భూర్చ్భూమిః వుథివీ వుథ్వీ వసుధోర్సీ వసుంధరా ॥ 
ధాత్రీ ధరిత్రీ ధారణీ విశ్వా విశ్వమృరా ధరా ॥ 
శ్లో/ క్షితిః క్షోణీ క్షమా౭.నన్తా జ్యా కుర్చ్వనుమలీ మహీ ॥ 
గౌర్గోతా భూతధాత్రీ క్షా గనమాతాల_చలా9_వనిః / 2 
శ్లో సర్వంనవో రత్నగర్పో జగతీ మేదినా రసా । 
కాళ్ళపీ వర్వతాధారా స్థిరేలా రత్నబీజాసూః ॥ త 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 89 


శ్లో విపులా సాగరాచ్చాగ్రే స్యుర్నేమీమేఖలామృరాః । 

అని అభిధానచిన్నామణి “పృథివీ” శబ్దానికి “48” నామములను పేర్కొనగా హలాయుధ 
కోశము 37” నామములను పేర్కొన్నది. 

డి) 'పృథివ్యాపస్తేజో వాయురాకాశమితి భూతాని గౌ.న్యాసూ. 1-1-18. 

ఇ) భూమి - మన సౌరకుటుంబములో నాభిస్థానములో సూర్యుడు, దాని చుట్టూ 
దీర్గవృత్తాకారకక్ష్యలో పరిభ్రమిస్తూ నవగ్రహాలు, ఆ గ్రహాలలో కొన్ని గ్రహాల చుట్టూ 
పరిభ్రమిస్తూ ఉపగ్రహాలు; ఇవి గాక అనేక శకలాలు ఉన్నాయి. భూమి కు ముఖ్యంగా 4 
రకాల చలనాలుంటాయి. 1) తన చుట్టూ తాను తిరగటం, 2) సూర్యుని చుట్టూ 
పరిభ్రమించటం, 3) Woobling action 4) సౌరకుటుంబంతో సహా వేగానక్షత్రం వైపు 
అత్యన్తవేగంగా ప్రయాణించటం. 

మన సౌరకుటుంబంలో భూమి సూర్యుని నుండి ౩వ ఉపగ్రహము. భూమి విశిష్ట 
గురుత్వం ఎక్కువ, పరిమాణము చిన్నది. భూవ్యాసార్థము 6378 కి.మీ. భూమి 6016 
ఆకారములో ఉంటుంది. ధృవప్రాంతాలు చదునుగా, భూమధ్యరేఖా ప్రాంతం ఉబ్బెత్తుగాను 
ఉండి నారింజపండు” వలె ఉంటుంది. భూమధ్యరేఖ పొడవు 39000 కి.మీ. 

భూమిని శాస్త్రజ్ఞులు ౩ పొరలుగా విభజించినారు. అవి 1) భూపటలం, 2) భూ 
ప్రావారము, 3) భూకేంద్రమండలము. -అస్తు. 

ఎఫ్‌) 'అభిజ్ఞానశాకున్తలమ్‌' నాటక ప్రథమాంకమున మంగళాచరణ శ్లోకమున శివ 
భగవానుని అష్టమూర్తులలో పృథివీ రూపము స్మరింపబడినది. 
శ్లో॥ యా న్ఫష్టిః స్రమ్హరాద్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రీ 

యే ద్వే కాలం విధత్తః (కుతివిషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్‌॥ 
యామాహః సర్వబభీజ(ప్రక్టుతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః 
(పత్యక్షాభిః వ్రవన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీఈః // 1 

జి) శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ దక్షిణామూర్తిసోత్రమునందు “9 శోకమును ఇచట 
అనుసంధానము చేసికొనదగును. 
శ్లో భూ రంభాంస్పనలో9_నిలోంబరమహర్నాథో హిమాంశు: పుమాన్‌ 

ఇత్వాభాతి చరాచరాత్సకమిధం యస్వైవ మూర్హుష్టకమ్‌ I 
నాన్యత్శించన విద్యతే విమృశతాం యస్మాత్త్స రస్మాద్విభోః 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే // 9 

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమునకు మానసోల్లాసమనుపేర అతివిస్తతవ్యాఖ్యను శ్రీ 

సురేశ్వరాచార్యులువారు అందించినారు. -అస్తు 


43 


90 మృణాళినీ వ్యాఖ్యా 


హెచ్‌) భూమాత - ఉన్నది అనంతం, చెప్పేది, చెప్పిందీ అతి సూక్ష్మము. ఏవరి 
భావజాలము వారిది. 
(కియాదర్భము: - ఆ+జహ్రతుః- హృళ్‌ (హృ) హరణే -(తీసుకొని పోవుట, దొంగిలించుట, 
నాశము చేయుట) - భ్వాదిప్రకరణమ్‌ (1), అనిట్‌, ద్వికర్మకమ్‌, (ఉభయ) పరసై పదీ, 
లిట్‌ ప్రథమపురుష ద్వివచనము. రూపాలు - ఆజహార - ఆజహ్రతుః - ఆజహ్రుః. 
అలంకారములు :- ఇట 'నిదర్శనాలంకారుమున్నదని చెప్పదగును. 
లక్షణము :- కా. నిదర్శనా 

అభవన్‌ వస్తుసంబన్ధ ఉపమాపరికల్పకః. కావ్యప్రకాశము 10-10. 

సంభవించని, కుదరని పదార్థముల లేదా వాక్యార్థముల సంబంధం “'ఉపమి ను 
కల్పించినట్లయితే అది నిదర్శనాలంకారమగును. -బాలానందిని. 

ఉపమేయము : పార్వతీదేవియొక్క చరణములు 

ఉపమానధర్మము : తామరపూవుల శోభ 

సంభవించని పదార్థము - అవ్యవస్థామ్‌. ల్ల 


శ్లో॥ సా రాజహంసైరివ సన్నతాజ్లీ 

గతేషు లీలాజ్బితవిక్రమేషు | 

వ్యనీయత ప్రత్యుపదేశలుబ్జై = 

రాదిత్సుభిర్నూపురశిజ్ఞితాని I 834 
వదవిభాగము :- సా, రాజహంసైః, ఇవ, సన్నతాజ్లీ, గతేషు, లీలాజ్బిత విక్రమేషు, 
వ్యనీయత, ప్రత్యుపదేశలుబ్దైః, ఆదిత్సుభిః, నూపురశిజ్ఞితాని. 
అన్వయ(క్రమము :- ప్రత్యుపదే శలుబ్దెః, నూపురశిజ్లితాని, ఆదిత్సుభిః, రాజహంసైః, 
సన్నుతాజ్లీ, సా, లీలాజ్బిత విక్రమేషు, గతేషు, వ్యనీయత, ఇవ. 
(ప్రతివదార్థము j= ప్రత్యుపదేశలుబైః = (ప్రత్యుపదేశము నందు కోరికలవియు, 
నూపురశిజ్లితాని = అందెల రవళిని, ఆదిత్సుభిః = పొందగోరినవియు నగు, రాజహంసైః 
= రాయంచల చేత, సన్నతాజ్లీ = వంగిన దేహము గలదైన, సా = ఆ పార్వతీదేవి, 
లీలాజ్సొతవి క్రమేషు = విలాసములచే నొప్పుచున్న మెట్టుటలు గల, గతేషు = నడకల 
యందు, వ్యనీయత + ఇవ = నేర్చబడెనా యేమి యనునట్లుండెను. 
తాత్పర్యము :- ప్రత్యుపదేశమునందు కోరిక కలవియు, అందెలరవళిని పొందగోరినవియు 
నగు రాయంచలచేత, వంగిన దేహముగలదైన ఆ పార్వతీదేవి విలాసములచే 
ఒప్పుచున్నట్లుగా మెట్టుచు నడువనేర్పినవా యనునట్లుండెను. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 91 


విభక్తులు / క్రియలు :- 1) ప్రత్యుపదేశలుబ్దైః - ప్రత్యుపదేశలుబ్దేణ, ప్రత్యుపదేశలుబ్బాభ్యామ్‌, ప్రత్యుపదేశలుభై, 
అకారాన్త పుంలింగ ప్రత్యుపదేశలుబ్ధి శబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 2) నూపురశిజ్ఞితాని - 
నూపురశిజ్ఞితమ్‌, నూపురశిజ్ఞితే, నూపురశిజ్లీతాని; అకారాన్త నపుంసకలింగ శిజ్ఞిత శబ్దము, ద్వితీయావిభక్తి 
బహువచనము. 3) ఆదిత్సుభిః - ఆదిత్సునా, ఆదిత్సుభ్యామ్‌, ఆదిత్సుభిక ఉకారాన్త పుంలింగ ఆదిత్సు శబ్దము, 
తృతీయావి భక్తి బహువచనము. 4) రాజహంసైః - రాజహంసేణ, రాజహంసాభ్యామ్‌, రాజహంసైః; ఆకారాన్త 
పుంలింగ రాజహంస శబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 5) సన్నతాజ్జీ - సన్నతాజ్జీ, సన్నతాజ్యా, సన్నతాజ్ఞ్యః 
ఈకారాన్త స్రీలింగ సన్నతాజ్జీ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 6) సా - సా, తే, తాక దకారాన్త స్రీలింగ 
తచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 7) లీలాజ్బితవిక్రమేషు - విక్రమే, విక్రమోః, విక్రమేషు; అకారాన్త 
నపుంసకలింగ విక్రమ శబ్దము, సప్తమీవిభక్తి బహువచనము. 8) గతేషు - గత, గతయోః, గతేషు; అకారాన్త 
నపుంసకలింగ గత శబ్దము, సప్తమీవిభక్తి బహువచనము. 9) ఇవ - అవ్యయము. 10) వ్యనీయత - క్రియ. 
సమాసాలు :- 

1) ప్రత్యుపదేశలుబ్దైః - ఉపదేశస్య ప్రతిదానమ్‌ (ప్రాదితత్పురుషు, ప్రత్యుపదేశే లుబ్లాః 

(స.త.) తైకి 

2) నూపురశిజ్హితాని - నూపురయోః శిజ్ఞితమ్‌ (ష.త.), నూపురశిజ్లొతమ్‌, తాని; 

3) రాజహంసైః - హంసానాం రాజానః, రాజహంసాః, తైః; 

4) సన్నతాజ్జీ - సన్నతాని అంగాని యస్యాః (బహువ్రీహి) సా; 

5) లీలాజ్బితవిక్రమేషు - లీలయా అజ్బితాః (తృ.త. ), విక్రమా యేషు (బహువ్రీహి) 

తాని, లీలాజ్బైతవిక్రమాణి, తేషు. 

సంధులు :- 

1) రాజహంసైః + ఇవ = రాజహంసైరివ, విసర్గసన్థిః. 

2) లీలా + అంచిత = లీలాజ్బిత, సవర్ణదీర్హసన్థిః. 


యథ 


3) ప్రతి + ఉపదేశ = ప్రత్యుపదేశ, యణాదేశసస్థిః, 


4) ...లుబ్దైః + ఆదిత్సుభిః = ..లుబ్దెరాదిత్సుభిః, విసర్గసన్షిః. 
5) ఆదిత్సుఖిః + నూపుర = ఆదిత్సుభిర్నూపుర..., విసర్లసన్థిః. 
పాఠాంతరాలు :- 1) విక్రమేషు - విభ్రమేషు. 2) సన్నతాజ్లీ - సంనతాంసా 


పదవుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1. రాజహంసైః - 
ఎ) రాజహంస శబ్దము - జాతివాచకము. రాజదన్నాది తరగీతి. 'కృష్ణసర్చ' వలె 
నిత్యసమాసమని కొందటి అభిప్రాయము. 
శ్లో! మేఘశ్వామా దిళో దృన్ద్వా - మానసోత్సుక చేతసామ్‌ । 
కూజితం రాజహంసానాం - వేదం నూవ్సరళిజ్ఞోతమ్‌ // 
-విక్రమోర్వళీయమ్‌ 4-14. 


44 


92 మృణాళినీ వ్యాఖ్యా 


“మేఘావరణముచే నల్లనైన దిక్కులను చూచి, మానససరోవరమునకు వెళ్ళవలయునను 
ఉత్సాహముతో కూయుచున్న రాజహంసల కూజితమే కాని ఇది ఆమె అందెల రవళి 
కాదు. 

వి) ముగ్గమనోహరులగు స్త్రీల గమనము, రాజహంసల నడక వలె గాని, లేదా 
గజగమనము వలె గాని ఉంటుందని చెబుతారు. 

శ్లో “భవనదీర్రికామత్తమరాళికాగమనరీత్యా లీలాలసగతివిలాసమ్‌” - దకు. 
శ్లో॥ యది హంస గతా న తే నతభ్రూః 
సరసో రోదని దర్భనం (ప్రియా మే। 
మదఖేలవదం కథం ను తస్యాః 
సకలం చౌర! గతం త్వయా గృహీతమ్‌ ॥ విక్రమోర్వశీయమ్‌ 4-16 
శ్లో॥ “హంన (ప్రయచ్చ మే కాన్తాం గతిన్వన్యాన్త్వయా హతా” 4-17 
సి) “హంసాస్తు శ్వేతాగరుతళ్ళ క్రజ్ఞా మానసౌకనసః । 
రాజహంసాన్తు చఇళ్బి చర్చణార్లోపొతైః నితాః // ఇతి సింహాః ॥ 
2. సంనతాంసా- The Trivandrum edition reads సంనతాంసా which is 
also a good reading and would provide another ground for similar- 
ity between the Swans and Parvathi. The Swans have slightly 
bent shoulders. (స్మర్తవ్యాః శిథిలలాంసహంసరుచయః గోదావరీవీచయః। ౧6012166 
by Arunagirinadha) Having a slightly bent shoulder is a sing of 
auspiciousness in woman also (సంనతాంసాః ప్రియః పూజ్యా ఉన్నతాంసాస్తు 
పూరుషాః । ఇతి సాముద్రిక - ప్రసిద్ధిః। - Karmakar. 
3. ప్రత్యుపదేశలబ్జై  - 
శ్లో॥ గురుళు(కూషయా విద్యా వువ్మలేన ఘనేన వా! 
అధవా విద్యయా విద్యా చతుర్ధీ నోపపద్యతే // 

విద్యను నేర్చుకొనదలచినవారు పై న్యాయము (ప్రకారము విద్య ద్వారా విద్యను 
నేర్చుకొనుటకు అవకాశమున్నదని పెద్దలందురు. ఈ శోకము నందు రాజహంసలు, 
పార్వతీదేవి అను ఇద్దరు తమతమ వద్దనున్న విద్యను ఒకరు మరొకరికి నెర్చిరి అను 
భావమును మహాకవి శ్రీ కాళిదాసు మనోహరంగా పార్వతీదేవివద్ద నడుచునపుడు అందెలను 
మనోహరంగా చప్పుడు చేయించు విద్య ఉన్నది. రాజహంసలకడ 'నడకి అను విద్య 
ఉన్నది. హంసలు తమ అందమైన నడకను పార్వతీదేవికి నేర్చగా, ఆమె నడకలోని 
అందెలరవళిని తమ కూతల రూపమున హంసలు నేర్చుకొన్నవని భావము. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 93 


క్రైియాదర్భము :- వ్యనీయత - వ్యపసర్గపూర్వకాత్‌, జణీఇ్‌ నీ ప్రాపణే (తీసుకొని 
వెళ్ళుట) ఇతి ధాతోః కర్మణి లబ్‌. “సార్వధాతుకే యక్‌’ ఇతి యక్‌ ప్రత్యయః । 
వి+నీ+య+లజ్‌. ప్రథమపురుష ఏకవచనమ్‌, ఆత్మనేపదీ రూపమ్‌. (ఉభయపదీ) 
భ్వాదిప్రకరణమ్‌. సకర్శకమ్‌, అకర్మకమ్‌. 

ప్రథమపురుషరూపాలు : వ్యనీయత - వ్యనీయేతామ్‌ - వ్యనీయన్నామ్‌. 
అలంకారములు :- అత్ర ఉత్రేక్షాలంకారః। తల్లక్షణం యథా 

సాహిత్యదర్పణే - “భవేత్సమ్బావనో త్రేక్షా ప్రకృతస్య పరాత్మనా ఇతి అన్యా 
హంసగమన మిత్యుత్రేక్షా। 


శ్లో వృత్తానుపూర్వే చన చాతిదీర్సే 

జబ్బే శుభే సృష్టవతస్తదీయే I 

శేషాజ్ఞనిర్మాణవిధౌ విధాతు - 

ర్లావణ్య ఉత్పాద్య ఇవాస యత్నః ॥ 85 
పదవిభాగము :- వృత్తానుపూర్వే, చ, న, చ, అతిదీర్హే జజ్ఞే శుభే, సృష్టవతః, తదీయే, 
శేషాబ్ఞనిర్మాణవిధౌ, విధాతుః, లావణ్యే, ఉత్పాద్యే, ఇవ, ఆస, యత్నః. 
అన్వయ(డ్రమము :- వృత్తానుపూర్వే, న, చ, అతిదీర్హే శుభే, తదీయే, జట్టే సృష్టవతః, 
విధాతుః, శేషాజ్జనిర్మాణవిధౌ, ఉత్పాద్యే, లావణ్యే, యత్న, ఆస, ఇవ. 
(్రతివదార్ధము :- వృత్తానుపూర్వే = (వృత్త + ఆనుపూర్వే) - గుండ్రనివియు ఆదోకలను 
(గోవు తోకవలె నున్నవనుట), నచ అతిదీర్హే = మిక్కిలి పొడవు కానివియు, శుభే = 
మంగళప్రదములును గల, తదీయే = ఆ పార్వతీదేవివి యగు, జజ్లే = క్రీగాళ్ళను (మోకాలి 
నుండి మడమ వజకు ఉన్న కాలి యొక్క భాగము), సృష్టవతః = సృజించిన, విధాతుః = 
బ్రహ్మయొక్క శేషాజ్ఞనిర్మాణవిధౌ = మిగిలిన అవయవముల సృష్టిక్రియయందు, ఉత్సాద్యే 
= మరల సమకూర్చుకొనవలసిన, లావణ్యే = కాంతివిషయమై, యత్న = ప్రయత్నము, 
ఆస ఇవ = కలిగెనేమో యనునట్లుండెను. 
తాత్తర్యము := గుండ్రంగాను, ఆదోకగాను, మిక్కిలి పొడవు కానివియు, మంగళప్రదము 
లును గల ఆ పార్వతీదేవివి యగు క్రీగాళ్ళను సృజించిన బ్రహ్మయొక్క మిగిలిన 
అవయవముల సృష్టి క్రియ యందు మరల సమకూర్చుకొనవలసిన కాంతి విషయమై 
ప్రయత్నము కలిగెనేమో యనునట్లుండెను. 
విభక్తులు / క్రియలు :- 1) వృత్తానుపూర్వే - వృత్తానుపూర్వమ్‌, వృత్తానుపూర్వే, వృత్తానిపూర్వాని; అకారాన్త 
నపుంసకలింగ వృత్తానుపూర్వ శబ్దము, ద్వితీయావిభక్తి ద్వివచనము. 2) చ, న - అవ్యయాలు. 8) అతిదీర్ణే - 
అతిదీర్షమ్‌, అతిదీర్ణే అతిదీర్థాని; అకారాన్త నపుంసకలింగ అతిదీర్ణ శబ్దము, ద్వితీయావిభక్తి ద్వివచనము. 4) జబ్బే 


45 


94 మృణాళినీ వ్యాఖ్యా 


- జబ్బమ్‌, జబ్లే, జజ్లాని; అకారాన్త నపుంసకలింగ జబ్బ శబ్దము, ద్వితీయావిభక్తి ద్వివచనము. 5) శుభే - శుభమ్‌, 
శుభే, శుభాని; అకారాన్త నపుంసకలింగ శుభ శబ్దము, ద్వితీయావిభక్తి ద్వివచనము. 6) తదీయే - తదీయమ్‌, 
తదీయే, తదీయాని; అకారాన్త నపుంసకలింగ తదీయశబ్దము, ద్వితీయావిభక్తి ద్వివచనము. 7) సృష్టవతః - 
సృష్టవతః, సృష్టవతోః, సృష్టవతామ్‌; తకారాన్త పుంలింగ సృష్టవత్‌ శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 8) 
శేషాబ్బనిర్మాణవిధా - విధౌ, విధోః, విధిషు; ఇకారాన్త పుంలింగ ...విధి శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 9) 
విధాతుః - విధాతుః, విధాత్రోః, విధాత్యాణామ్‌, బుకారాన్త పుంలింగ విధాతృ శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 
10) లావణ్యే - లావణ్యే, లావణ్యయోః, లావణ్యేషు; అకారాన్త నపుంసకలింగ లావణ్య శబ్దము, సప్తమీవిభక్తి 
ఏకవచనము. 11) ఉత్పాద్యే - ఉత్పాద్యే, ఉత్పాద్యయోః, ఉత్సాద్యేషు; అకారాన్త నపుంసకలింగ ఉత్పాద్య శబ్దము, 
సప్తమీవిభక్తి ఏకవచనము. 12) ఇవ - అవ్యయము. 13) యత్నః - యత్నః, యత్సా యత్నాఖ అకారాన్త 
పుంలింగ యత్న శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 14) ఆస - అవ్యయము /క్రియ / క్రియావ్యయము. 
వ్యాఖ్యానకారుల్లో భిన్నాభి ప్రాయమున్నది. 
సమాసాలు :- 
1) వృత్తానుపూర్వే - వృత్తే చతే అనుపూర్వే (కర్మధా.) వృత్తానుపూర్వే; అనుపూర్వే - 
పూర్వమనగతా (ప్రాదితత్పురుష. ) అనుపూర్వా, తే; 
2) అతిదీర్హే - అత్యన్తం దీరా (సుప్పుపా) అతిదీర్భా తే; 
3) శేషాజ్జనిర్మాణవిధౌ - శేషాణి అజ్ఞాని (కర్మధా. ) శేషాజ్లాని, నిర్మాణస్య విధిః (షత.) 
నిర్మాణవిధిః, శేషాజ్లానాం నిర్మాణవిధిః (షత. ) శేషాజ్ఞనిర్మాణవిధిః; తస్మిన్‌. 
పదవుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. ఆస - ఎ) ఆసేతి బభూవార్ధె తిజన్త ప్రతిరూపక మవ్యయమిత్యాహ శాకటాయనః। 
బి) వల్లభస్తు - తిజన్త ప్రతిరూపకమవ్యయమ్‌ 'ఆస్తేర్భ్ఫూూః ఇతి భ్వాదేశనియమాత్‌ 
తాద్భక్‌ తిజన్తస్యైవాభావాత్‌, కిం తు కవీనాం అయం ప్రామాదికః ప్రయోగః -ఇత్యాహ। 
సి) వామనస్తు - “అస గతిదీప్యాదానేష్వితి ధాతోర్లిటి రూపమిదమ్‌” ఇత్యాహ అస 
ఇత్యనుదాత్తేద్దీప్యర్ధే - ఆసదిదీపే - ప్రవృత్త ఇత్యర్థః 
డి We think it best to agree with vallabha (కవీనాం అయం ప్రామాదికః 
(ప్రయోగః) and say that this is a case of poetical license. -RD Karmarkar. 
ఇ) 'మల్లినాథుడు' - దీని విషయమై వామనుడు, శకటాయనుడు, వల్లభుడు అనువార్ల 
(ముగ్గురి) అభిప్రాయములను తన వ్యాఖ్యలో ప్రతిపాదించినాడు. 
ఎఫ్‌) మహాకవి శ్రీకాళిదాసు ఈ క్రియావ్యయాన్ని “రఘువంశమ్‌” లో మూడు చోట్ల 
ప్రయోగించుట గమనించదగినది. 
శ్లో॥ _జ్యానినాదమధథ గృహ్హాలీ తయోః 


(పొదురాన బవులక్షవాభవిః । .... 11-15, 
శ్లో ....న్నిప్రుభవళ్ళ రివురాస భూభ్బతాం 
ధూమశేష ఇవ ధూమకేతనః ॥ 11-81 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 95 


శ్లో॥ _....తేనాన లోకః విత్ధమాన్‌ వినేత్రా 
తైనైవ శోకాపనుదేన పుత్రీ ॥ 14-23. 

జి) “ఆస బభూవార్థే” -అవ్యయకోశః (185) 

“లావణ్యఉత్పాద్య ఇవాస యత్న! అస్య భాదిత్వం బోధ్యమ్‌ | కేచిత్తు నిపాతావ్యయ 
సంజ్ఞామస్యాహుః । వామనస్తు “అస గతిదీప్యాదానేషు” (భ్వాది, సకర్మకమ్‌, సేట్‌ 
ఉభయపదీ) ఇత్యస్మాత్‌ లిటి రూపం సాధయిత్వాస్యానవ్యయమిచ్చతీతి వర్ధమానః | వల్లభస్తు 
తిజన్త ప్రతిరూపకో నిపాత ఇతి నాభ్యుపగచ్చతీతి గణరత్నే ప్రతిపాదితమ్‌। వస్తుతస్తు 
సర్వశిష్టసమ్మతత్వాత్‌, తిజన్నప్రతిరూపకమప్యస్యేవేతి భాష్యాదిషు స్పష్టమితి అన్యత్ర విస్తరః। 
(క్రియాదర్భము :- పైన చేయబడినది. 
అలంకారములు :- ఇట “ఉత్రేక్షాలంకారమున్నదని చెప్పదగును. 

పార్వతీదేవి క్రీగాళ్ళను సృజించుటకే (బ్రహ్మదేవుడు తన దగ్గరున్న లావణ్యము 
వ్యయమైనందున, మిగిలిన అవయవములను సృజించుటకు నూతన లావణ్యమును 
సమకూర్చుకొనుటకు అధికప్రయత్నము చేయవలెను గదా యని చెప్పబడుటచే నిది 
“ఉత్రేక్షాలంకారిమనదగును. 
లక్షణము :- పూర్వము చెప్పబడినది. చిత్ర మీమాంసా” ఈ శ్లోకాన్ని ఉత్రేక్షాలంకారము 
నకు “ఉదాహరణ గా పేర్కొన్నది. ల్ల 

శ్లో॥ నాగేన్రహస్తాస్వచికర్మశత్వా - 

దేకాన్తశైత్యాత్మదలీవి శేషాః 1 

లబ్బాపి లోకే పరిణాహి రూపం 

జాతాస్తదూర్వోరుపమానబాహ్యాః ॥ 86 
పదవిభాగము :- నాగేనహస్తాః, త్వచికర్మశత్వాత్‌, ఏకాన్తశైత్యాత్‌, కదళీవిశేషాః, లబ్బ్వా, 
అపి, లోకే, పరిణాహి, రూపమ్‌, జాతాః, తదూర్వోః, ఉపమానబాహ్యోః. 
అన్వయ క్రమము :- నాగే[న్దహస్తాః, త్వచికర్మశత్వాత్‌, కదలీవిశేషాః, ఏకాన్తశైత్యాత్‌, లోకే, 
పరిణాహి, రూపమ్‌, లబ్బ్వా, అపి, తదూర్వోః, ఉపమానబాహ్యోః, జాతాః. 
(్రతివదార్ధము పైలా నాగేన్హహస్తాః = గజేంద్రముల తుండములు, త్వచి = చర్మమునందు, 
కర్మశత్వాత్‌ = గజుకు గలవగుటవలనను, కదలళీవిశేషాః = విశేషములయిన అరటులు, 
ఏకాన్తశైత్యాత్‌ = కేవలము చల్లని వగుటవలనను, లోకే = పుడమిలో, పరిణాహి = 
విశాలమైన, రూపమ్‌ = ఆకారమును,లబ్బా+అపి = పొందియు, తదూర్వోః = ఆ పార్వతీ 
దేవి తొడలకు, ఉపమానబాహ్యాః = సామ్యమునకు బయటివై (సాటివి కానివి, జాతాః = 
అయినవి. 


46 


96 మృణాళినీ వ్యాఖ్యా 


తాత్పర్యము :- గజేంద్రముల తుండములు చర్మమునందు గబుకు గలవగుటవలనను, 
విశేషములైన యరటులు కేవలము చల్లనివగుటవలనను, పుడమిలో విశాలమునైన 
ఆకారమును పొందియు, ఆ పార్వతీదేవి తొడలకు సాటివి కానివాయెను. 
విభక్తులు / (క్రియలు : - 1) నాగేంద్రహస్తాః - నాగేంద్రహస్తః, నాగేంద్రహస్తా, నాగేంద్రహస్తాః; అకారాన్త 
పుంలింగ 'నాగేంద్రహస్తి శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 2) త్వచి కర్మశత్వాత్‌ - ...కర్మశత్వాక్‌, 
కర్మశత్వాభ్యామ్‌, కర్మశత్వేభ్యః; అకారాన్త నపుంసకలింగ త్వచి కర్మశత్వ శబ్దము, పంచమీవిభక్తి ఏకవచనము. 3) 
ఏకాన్తశైత్యాత్‌ - ఏకాన్తశెత్యాత్‌, ఏకాన్తశెత్యాభ్యామ్‌, ఏకాన్త శైత్యేభ్యః; అకారాన్త నపుంసకలింగ ఏకాన్తశైత్య శబ్దము, 
పంచమీవిభక్తి ఏకవచనము. 4) కదలీవిశేషాః - కదలీవిశేషః, కదళీవిశేషా, కదళీవిశేషాః; అకారాన్త పుంలింగ 
కదళీవిశేష శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 5) లబ్జ్వా - కృదన్తావ్యయము. 6) అపి - అవ్యయము. 7) 
లోకే - లోకే, లోకయోః, లోకేషు; అకారాన్త పుంలింగ లోక శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 8) పరిణాహి - 
పరిణాహి, పరిణాహినీ, పరిణాహీని; నకారాన్త నపుంసకలింగ '“పరిణాహిన్‌ శబ్దము, ద్వితీయావి భక్తి ఏకవచనము. 
9) రూపమ్‌ - రూపమ్‌, రూపే, రూపాణి; అకారాన్త నపుంసకలింగ రూప శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
10) జాతాః - జాతా, జాతే, జాతాః; ఆకారాన్త స్త్రీలింగ జాతా శబ్దము, (ప్రథమావిభక్తి బహువచనము. 11) 
తదూర్వోః - తదూరోః, తదూర్వోః, తదూరూనామ్‌; ఉకారాన్త స్రీలింగ 'తదూరు” శబ్దము, షటష్టీవిభక్తి ద్వివచనము. 
12) ఉపమానబాహ్యాః - బాహ్యా, బాహ్యే, బాహ్యాః; ఆకారాన్త స్ర్రీలింగ ...బాహ్యా శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 
సమాసాలు :- 

1) నాగేగన్దహస్తాః - నాగానాం ఇంద్రాః (షత.) నాగేంద్రాః, నాగేంద్రాణాం హస్తాః 

(ష.త.); 
2) త్వచికర్మశత్వాత్‌ - త్వచి కర్మశత్వాత్‌ (అలుక్‌ తత్పురుషు “అమూర్ధమస్తకాత్‌ 
స్వాజ్ఞాదకామే” (సూ 6-౩8.12) ఇత్యలుక్‌. 

3) కదలీవిశేషాః - కదలీనాం విశేషాః (షత. ); 

4) ఏకాంతశైత్యాత్‌ - ఏకాన్తం శైత్యమ్‌ (కర్మధా.) తస్మాత్‌; 

5) తదూర్వోః - తస్యా ఊరూ (ష.త.), తయోః; 

6) ఉపమానబాహ్యాః - ఉపమానే బాహ్వాః (స.త.). 
సంధులు :- 

1) నాగేంద్రహస్తాః + త్వచి... = నాగేంద్రహస్తాస్వచి..., విసర్లసస్థిః; 

2) లబ్బ్వా + అపి = లబ్బాపి, సవర్ణదీర్షసన్ధిఃి, 

3) జాతాః + తదూర్వోః = జాతాస్తదూర్వోః, విసర్గసనిః, 

4) తదూర్వోః + ఉపమానబాహ్యాః = తదూర్వోరుపమానబాహ్యాః, విసర్గసన్థిః. 
వదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవ్రయోగములు. 
1. అపి - అవ్యయకోశః (88) ఎ) “.. బన్దస్థగనోవగమేప్యువి”. 

1 బన్టే - “వితత్య శరం కవచం పినహ్య॥” భట్టికావ్యమ్‌ 3-47. 

2) స్థగనే - “అశ్వాః ప్యధుర్వసుమతీమతిరోచమానాః...” మాఘే 5-4 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 97 


3) ఉపగమే - 'అధేతరే దుఃఖమేవాపి యని! 
వి) పదార్థ - సంభావనా - న్వవసర్గ - గర్గా = సముచ్చయరూపార్ధెషు కర్మప్రవచనీయ 
త్వమస్యైవ। 
1) పదార్థః - అప్రయుక్తపదస్యార్థః। తస్మిన్‌ యథా- 'పరిశేషం న నామాపి స్థాపయిప్యతి 
తే ప్రభుః -భట్టికావ్యమ్‌ 8-91. 
2) సమ్మావనాయామ్‌ - “అపి స్థాణుం జయేద్‌ రామో భవతో గ్రహణం కియత్‌!” 
భ.కా. 8-91. 
3) అన్వవసర్థః - కామచారానుజ్ఞా। తన్మిన్‌ యథా - 'అవిస్తు వ వి 
సేధాస్మాంస్తథ్యముక్తం నరాశని -భ.కా. 8-92. 
4) గర్హాయామ్‌ - “అపి సిజ్బుః కృశానౌ త్వమ్‌...” భ.కా. 8-92. 
5) సముచ్చయే - అపి సిఇ్బు అపి స్తుహి! సిఇ్బు, స్తుహి చేత్యర్థః। 
ప్రి వీప్ఫాశీమృతిభూషా పేక్షాప్రశ్నబాఢార్థేష్వపి దృశ్యతే! 
1) వీప్పాయామ్‌ - '“యేపీన్హపాణితులితాయుధలూనపక్షాః మాఘే 5-81 
2) అశిషి - “అపి నః స కులే భూయాత్‌! భద్రమపి॥ 
3) మృతౌ - మరణమపి। 
4) భూషాయామ్‌ - అపి నిహ్యతి హారమ్‌। 
5) అపేక్షాయామ్‌ - “అపి గృహ్లీయాం వేదమ్‌। 
6) ప్రశ్నే - “అపి కుశలమమర్యాః -చంపూరామాయణే। 
7) బాఢార్థ - అపి, కుర్యామ్‌ 
2. కదళీవిశేషాః - కదలీవిశేషాః విశిష్టాః కదల్యః, నతు సామాన్యకదల్యః। 
నన్దనోద్యానాదిప్రరూఢాః కనకకదలళీకాండా ఇతిభావః। యథోక్తం సౌందర్యలహర్యాం. 
“కరీంద్రాణాం శుండాః కనకకదలీకాండపటలీముభాభ్యామూరుభ్యాముభయమపి 
నిర్ణిత్యభవతీ” ఇతి - 
(కైయాదర్భము j= 
అలంకారములు :- ఇట 'వ్యతిరేకాలంకారిమున్న్చదని చెప్పదగును. 
ఇట ఉపమేయమగు పార్వతీదేవియొక్క ఊరుద్వయమునకు, ఉపమానములగు 
గజేంద్రముల తుండములు, విశేషములైన అరటులు నాటివి కావు అని చెప్పబడుటచే 
నిది వ్యతిరేకాలంకారము. 
లక్షణము :- “ఆధికమపమేయస్ఫోపమానాన్నూ ప్రనతాథ వా । 
వ్యతిరేఖః... ఇతి. సాపొత్యదర్పణో 10-52. త్ల 


47 


98 మృణాళినీ వ్యాఖ్యా 


శ్లో ఏతావతా నన్వనుమేయశోభి 
కాజళ్చీగుణస్థానమనిన్దితాయాః । 
ఆరోపితం యద్దిరిశేన పశ్చా- 
దనన్యనారీకమనీయమజ్మమ్‌ 11 37 
పదవిభాగము :- ఏతావతా, నను, అనుమేయశోభి, కాంచీగుణస్థానమ్‌, అనిన్టితాయాః, 
ఆరోపితమ్‌, యత్‌, గిరిశేన, పశ్చాత్‌, అనన్యనారీకమనీయమ్‌, అబ్మమ్‌. 
అన్వయ(క్రముము :- యత్‌, పశ్చాత్‌, గిరిశేన, అనన్యనారీకమనీయమ్‌, అబ్మమ్‌, 
ఆరోపితమ్‌, అనిన్టితాయాః, కాంచీగుణస్ట్థానమ్‌, ఏతావతా, నను, అనుమేయశోభి. 
(ప్రతివదార్ధము = యత్‌ = దేనిచేత, పశ్చాత్‌ = తపశ్చర్యానంతరము, గిరిశేన = శివుని 
చేత, అనన్యనారీకమనీయమ్‌ = ఇతర స్త్రీలను కోరుటకర్షముకాని, అబ్మమ్‌ = తొడను, 
ఆరోపితమ్‌ = ఎక్కించుకొనబడినదో, అనిన్షితాయాః = దోషరహిత యగు పార్వతీదేవి 
యొక్క కాంచీగుణస్టానమ్‌ = మొలనూలితావు అనగా పిబుదు, ఏతావతా నను = దాని 
చేతనే, అనుమేయశోభి = ఊహింపదగిన శోభ గలది. (ఆసీత్‌) 
తాత్పర్యము :- దేనిచేత దోషరహితమగు పార్వతీదేవి యొక్క మొలనూలితావు అనగా 
పిబుదు, తపశ్చర్యానంతరము, శివునిచేత ఇతర స్రీలకు కోరుటకర్షము కాని తొడను 
ఎక్కించుకొనబడిన దానిచేత ఊహింపదగిన శోభగలదాయెను. 
విభక్తులు / క్రియలు 2 = 1) ఏతావతా - ఏతావతా, ఏతావద్యామ్‌, ఏతావద్శి తకారాన్త స్రీలింగ “ఏతావత్‌ 
శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 2) నను - అవ్యయము. 3) అనుమేయశోభి - అనుమేయశోభి, 
అనుమేయశోభినీ, అనుమేయశోఖీని; ఇకారాన్త నపుంసకలింగ శోభి శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 4) 
కాంచీగుణస్థానమ్‌ - కాంచీగుణస్థానమ్‌, స్థానే, స్థానాని; అకారాన్త నపుంసకలింగ .స్టాన శబ్దము, (ప్రథమావిభక్తి 
ఏకవచనము. 5) అనిన్టితాయాః - అనిన్దితాయాః, అనిన్టితయోః, అనిన్టితానామ్‌; ఆకారాన్త స్రీలింగ “అనిస్టితా” 
శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 6) ఆరోపితమ్‌ - ఆరోపితమ్‌, ఆరోపితే, ఆరోపితాని; అకారాన్న నపుంసకలింగ 
ఆరోపిత శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 7) యత్‌ - అవ్యయము. 8) గిరిశేన - గిరిశేన, గిరిశాభ్యామ్‌, 
గిరిశైః; అకారాన్త పుంలింగ గిరిశ శబ్దము, తృతీయావి భక్తి ఏకవచనము. 9) పశ్చాత్‌ - అవ్యయము. 10) 
అనన్యనారీకమనీయమ్‌ - అనన్యనారీకమనీయమ్‌, ...కమనీయో, ...కమనీయాన్‌; అకారాన్త పుంలింగ ... కమనీయ 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 11) అబ్మమ్‌ - అజ్మమ్‌, అబ్మ్కౌ అజాన్‌; అకారాన్త పుంలింగ అజ 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
సమాసాలు :- 
1) గిరిశేన - గిరౌ శేతే గిరిశ (అలుక్‌ సమాస తత్పురుష, తేన; 
2) అనన్యనారీకమనీయమ్‌ - అన్యాశ్చ తా నార్యః (కర్శధా. ) అన్యనార్యః, అన్యనారీణాం 
కమనీయః (షత.)న అన్యనారీకమనీయః (న్‌ తత్పురుష) తమ్‌; 
3) అనిన్టితాయాః - న నిన్గితా, అనిన్టితా (నజ్త.) తస్యాం 
4) కాంచీగుణస్థానమ్‌ - కాంచ్యా గుణాః (షత. ) కాంచీగుణాః, కాంచీగుణస్య స్థానమ్‌ 
(షత.); 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 99 


5) అనుమేయశోభి - అనుమేయా శోభా యస్య (బహువ్రీహి) తత్‌. 
సంధులు :- 
1) నను + అనుమేయ = నన్వనుమేయ, యణాదేశసన్థిః, ఇకో యణచి. 
2) యత్‌ + గిరిశేన = యద్దిరిశేన, జశ్వసన్ధిః, రులాం జశోల9 న్రే. 
8) పశ్చాత్‌ + అనన్య = పశ్చాదనన్య, 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవప్రయోగములు. 
1. నను - అవ్యయకోశః (455) 
ఎ) పరమతాక్షేపానుజ్ఞాప్పష్టప్రతివచన ప్రశ్ననయవిరోధోక్తి వ్యాక్యారమృ నిశ్చయాదయో౭._ 
స్యార్థాః। 
1) పరమతాక్షేపే - “నను వకృృవిశేషనిఃస్ఫృహా గుణగ్భహ్యా వచనే విపశ్చితః।” (కిరాత. 
2-5) 
2. అనుజ్ఞాయామ్‌ - “నను సన్దిశేతి సుదృశోదితయా త్రపయా న కించన కిలాభిదధే।” 
మాఘః 9-61. 
3) పృష్టప్రతివచనే - 'ఆకార్నీ కటం దేవదత్త నను కరోమి భోః 
4) ప్రశ్నే - నను గచ్చసి। 
ర్‌) నయే - “ఆపదో నన్వహా వన్దాః సారాసారవివేచికాః। 
6) విరోధోకౌ - “నను వా ఇదమపి తుభ్యమ్‌!” 
7) వాక్యారమ్మే - “నను అపోహస్తావదుచ్యతే। 
8) నిశ్చయే - “లోకో దేవం సమాలోక్య ఉదాసీనో భవేన్నను! (భారతే 18-6-19) 
బి) అవధారణా నునయామంక్రణామర్షాదయో౭ పి అస్యార్థాః। యథా 
1) అవధారణే - “ఉపపన్నం నను శివం సప్తస్వబ్లేషు యస్య మే। రఘు 1-60 
2) అనునయే - “నను సమర్థోత సి, త్వమేవ విపణిం గచ్చ. 
8) ఆమన్రణే - 'నను మాం ప్రాపయ ప్రత్యురన్నికమ్‌” (కుమార. 4-32) 
4) అమర్నే - 'నను సర్వ ఏవ సమవేక్ష్య కమపి గుణమేతి పూజ్యతామ్‌” 
మాఘః 15-19 
సి) వినయవినిగ్రహపరకృతిసంభ్రమాదయో9 పి అర్జాః కోశేషు నిర్దిష్టాః యథానుగుణం 
కావ్యేషు ద్రష్టవ్యాః। 
శ్లో/ దున్ఫే శజ్బే ధ్రువం మానం కింవా ప్రాయోల నువేద్భి చ। 
నను నామ పొ జానామి డగ్రేక్షా వ్యంజకాని చ/॥ 


48 


100 మృణాళినీ వ్యాఖ్యా 


ఇతి కావ్యచస్రికా వచనాదస్యోత్రేక్షావ్యంజకత్వమపి సిద్ధమేవ। 
2. కాంచీగుణస్థానమ్‌ - మేఖలాసూత్రస్థలమ్‌ - నితమృవిమృమ్‌. 
ఎ) శ్లో॥ _ కాంచీవదం కలత్రం జఘనం (తోణీ కకుద్భలీ జోయా! 
ఆరోహళ్ళ నితమ్మ్బః కటీ కటీరం (త్రికస్టానమ్‌ ॥ వాలా. 512. 
బి) 'యాతం యచ్చ నితమృయోర్లురుతయా మందం విలాసాదివి -అ. శా. 2. 2 
సి) శ్లో॥ _ నితమృబిమ్మెనృదుకూలమేఖలైః 
న్తనః సహారాభర్వణాః సచన్దనైః। బుతుసంవోరః 1-4 
హారములతో కూడిన చందనముతో కూడిన స్తనములచే, పట్టుకోకలతోను, మొల 
నూళ్ళతోను కూడిన గుండ్రని పిబుదులబే ..... 

డి శ్లో! విలాసినీ విభ్రమదన్తవత్రం - ఆపాణ్బురం కేతకబర్హమన్యః 

(పియా నితమ్హోచిత నన్నివేలైః - విపాటయామాస యువా నఖాగ్రః॥। 
-రఘువంశమ్‌ 6-17. 
ఇ) నితమృః, పుం. -హలాయుధకోశ వ్యాఖ్య. 

“నిభృతం తమ్యతే ఆకాజ్యతే పర్వతీయైః కాముకైరితి వా! 
తము కాంక్షాయామ్‌ + “ఉలాదయశ్చేతి” సాధుః యద్వా నితమృతి పీడయతి 
నాయకచిత్తమితి। ని+తమ్బ హింసాయామ్‌ +అచ్‌” 

3. అనుమేయశోభి - 

ఎ) The reading 'అనుమేయశోఖి CaNnOt properly be explained. Mallinatha 
tries somehow to justify that form with the help of 'త్వప్రత్యయస్తు గతార్థత్వాత్‌ 
న ప్రయుక్తూ 0౪౭౧౬౧౬ (శోభతే ఇతి శోభి ఆవశ్యకే ణినిః తతః త్వప్రత్యయః। అనుమేయం 
శోభిత్వం శోభా యస్య తత్‌ అనుమేయశోభి) -Karmarkar. 

బి) Some Explain it as 'అనుమేయం యథా తథా శోభి; 4.840! చతురస్రశోభి. 
It may also be explained as అనుమేయేన శోభతే ఇతి తచ్చీలమ్‌. -గ216. 
(కైయాదర్భము : - 
అలంకారములు :- ఇట 'అనుమానాలంకారిమున్నదని చెప్పదగును. 

పార్వతీదేవి పిణుదులు మాత్రమే శివభగవానుని తొడను అధిష్టించుననుటచే అది 
ఊహింపతగిన శోభ గలదనుటచే నిది అనుమానాలంకారమగును. 
లక్షణము :- కా. అనుమానం తదుక్తం యత్సాధ్యసాధనయోర్హచః | -కావ 10-117. 

సాధ్యసాధనములయొక్క ఏ చెప్పడం ఉన్నదో అది “అనుమానాలంకారంి గా 
చెప్పబడినది. ల్ల 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 101 


శ్లో తస్యాః ప్రవిష్టా నతనాభిరన్ధం 
రరాజ తన్వీ నవరోమరాజిః । 
నీవీమతిక్రమ్య సితేతరస్య తా 
న్మేఖలామధ్యమణేరివార్చిః 11 38 
వదవిభాగము :- తస్యాః, ప్రతిష్టా, నతనాభిరగమ్‌, రరాజ, తన్వీ, నవరోమరాజిః, నీవీమ్‌, 
అతిక్రమ్య, సితేతరస్య, తన్మేఖలామధ్యమణేః, ఇవ, అర్చిః. 
అన్వయ(క్రమము = నీవీమ్‌, అతిక్రమ్య, నతనాభిరగ్థమ్‌, ప్రవిష్టా, తన్వీ, తస్యాః, 
నవరోమరాజిః, సితేతరస్య, తన్మేఖలామధ్యమణేః, అర్చిః, ఇవ, రరాజ. 
(తివదార్ధము = నీవీమ్‌ = పోకముడిని (కోక ముడిని), అతిక్రమ్య = దాటి, 
నతనాభిరన్టమ్‌ = లోతయిన నాభి రంధ్రమును, ప్రవిష్టా = (ప్రవేశించిన, తన్వీ = 
సన్నపాటిదైన, తస్యాః = ఆ పార్వతీదేవి యొక్క నవరోమరాజిః = క్రొత్తనూగారు, సితేతరస్య 
= నల్లనైన, తన్మేఖలామధ్యమణేః = ఆ పార్వతీదేవి ఒడ్డాణముయొక్క నడుమనున్న 
ఇంద్రనీలమణి యొక్క అర్చిః ఇవ = కాంతియో యనునట్లు, రరాజ = ప్రకాశించెను. 
తాత్పర్యము *- పోకముడిని దాటి లోతైన నాభిరంధ్రమును ప్రవేశించిన సన్నపాటిదగు 
ఆ పార్వతీదేవి యొక్క క్రొత్తనూగారు, నల్లనైన ఆ పార్వతీదేవి ఒడ్డాణముయొక్క నడుమనున్న 
ఇంద్రనీలమణి యొక్క కాంతియో యనునట్లు ప్రకాశించెను. 
విభక్తులు / క్రియలు :- 1) తస్యాః - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, షష్టీవిభక్తి 
ఏకవచనము. 2) ప్రవిష్టా - ప్రవిష్టా, ప్రవిష్టే ప్రవిష్టా; ఆకారాన్త స్త్రీలింగ ప్రవిష్టా శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
8) నతనాభిరన్థమ్‌ - నతనాభిరన్థమ్‌, ...రన్టే, ...రన్లాని; ఆకారాన్త నపుంసకలింగ “నతనాభిరగన్ద' శబ్దము, 
ద్వితీయావిభక్తి ఏకవచనము. 4) రరాజ - క్రియ. 5) తన్వీ - తన్వీ, తన్వ్యా, తన్వ్య; ఈకారాన్త స్త్రీలింగ తన్వీ 
శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 6) నవరోమరాజిః - నవరోమరాజిః, ...రాజీ, ...రాజయః; ఇకారాన్త స్త్రీలింగ 
నవరోమరాజి శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 7) నీవీమ్‌ - నీవీమ్‌, నీవ్యౌ, నీవీ; ఈకారాన్త స్రీలింగ నీవీ 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 8) అతిక్రమ్య - ల్యబన్తము. 9) సితేతరస్య - సితేతరస్య, సితేతరయోః, 
సితేతరాణామ్‌; అకారాన్త పుంలింగ సితేతర శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 10) తన్మేఖలామధ్యమణేః -...మణేక 
మణ్యోః, మణీనామ్‌; ఇకారాన్త పుంలింగ ...మణి శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 11) ఇవ - అవ్యయము. 12) 
అర్చిః - అర్చిః, అర్చిసీ, అర్పాంసి సకారాన్త నపుంసకలింగ '“అర్చిస్‌” శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
సమాసాలు :- 
1) నతనాభిరంధ్రమ్‌ - నాభేః రంధ్రమ్‌ (ష.త.) నాభిరంధమ్‌, నతజ్బు తత్‌ 
నాభిరం[ధమ్‌ (కర్మధా.) నతనాభిరంధ్రమ్‌; 
2) నవరోమరాజిః - నవాని చ తాని రోమాణి (కర్మధా.) నవరోమ్ఞాం రాజిః (ష.త.), 
నవరోమరాజిక; 
3) సితేతరస్య - సితాద్‌ ఇతరః (పంచమీతత్పురుష) సితేతరః, తస్య; 
4) తన్మేఖలామధ్యమణేః - తస్యాః మేఖలా (షత.) తన్మేఖలా, మధ్యశ్చాసౌ మణిః, 


49 


102 మృణాళినీ వ్యాఖ్యా 


మధ్యమణిః (కర్మధా. ), తన్మేఖలాయా మధ్యమణిః (షత.) తన్మేఖలామధ్యమణిః, 
తస్య, 
సంధులు :- 
1) మణేః + ఇవ = మణేరివ, విసర్గసన్థిః 
2) ఇవ + అర్చిః = ఇవార్చిః, సవర్ణదీర్షసన్ధిః. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. నీవామ్‌ - ఎ) “పరిధానాంశుకగ్రన్థిః ప్రోక్తా నీవీ తథోచ్చయః” హ.కో. 547 
బి) “నివ్యయతి, నీవీయతే వా। ని+వ్యేఇ్‌+నౌ వ్యో మలోపః పూర్వస్య చ దీర్థః (ఉణాది 
సూత్రమ్‌ 4-137) ఇతి ఇజ్‌ యలోపః, నిశబ్దస్య దీర్హత్వం చ। తత్‌ కృదికారాదితి వా 
జీష్‌”. 
సి) శ్లో॥ ఏకవస్తా త్వథో నీవీ రోదమానా రజస్వలా” -ఇతి మహాభారతే 2-683/19 
డి) నీవీం విస్రస్య పరిహితవస్త్రస్య వామాంగగ్రన్థిం యోచయిత్వా ఆచమానమాహ 
బౌధాయనః - ఇతి యజుర్వేదిశ్రాద్ధతత్త్వమ్‌. 
ఇ) శ్లో॥ జూలాన్తర(పేషితద్భష్టిరన్వా 
(ప్రన్ఫానభిన్నాం న బబన్ధ నీవీమ్‌ / 
నాభివ్రవిష్ణా భరణ (వభేణ 
హస్తేన తస్థావలమ్మ్హు వానః ॥ రఘువంశమ్‌ 7-9. 
ఇంకొక స్త్రీ కిటికీలోని దృష్టిని సారించి, వేగముగా నడుచుటవలన జారిన కోకముడిని 
మటల బిగించలేదు. కాని చేతికి ఉన్న మణితో పొదగబడిన, ఆభరణముల నుండి వచ్చు 
కాంతులను బొడ్డు లోనికి ప్రవేశింపజేయు చేతితో ఆ వస్త్రమును పట్టుకొని కిటికీ వద్దకు 
నడిచెను. 
ఎఫ్‌) మేఘదూతమున యక్షుడు-యక్షిణిని వర్ణించిన భాగమును ఇచట అనుసంధానము 
చేసుకొనదగును. (78) వ శ్లోకమును క్షుణ్ణంగా అధ్యయనం చేయుదురు గాక. 
శ్లో॥ తన్వీ శ్యామా శిఖరిదశనా పక్ష్యబిమ్మాధరోష్షీ 
మద్యేక్షామా చకితహరిణీ (పేక్షణా నిమ్ననాభిః / 
(కోణీభారదలనగమనా స్తోకన(మా స్తనాభ్యాం 
యాతత్ర స్యాద్యువతివిషయే నృష్టిరాద్భేవ ధాతుః ॥ 
(ఇచట - మేఘదూతమ్‌ - మృణాళినీవ్యాఖ్యా - చూడదగును) 
“బ్రహ్మయొక్క ప్రథమ సృష్టివలె ఏ యువతి యా భవనమున ఉండునో” ఇందు 
మహాకవి శ్రీకాళిదాసు - స్త్రీల విషయమున ఉండవలసిన లక్షణములన్నింటిని సాముద్రిక 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 103 


శాస్తానుసారము ప్రతిపాదించినాడు. బ్రహ్మదేవుని రచన అత్యన్త సౌభాగ్యవంతమని 
భావము. 
(కైయాదర్భము :- రరాజ - రాజృ (దీఫౌ) ప్రకాశించుట, భ్వాదిప్రకరణమ్‌ (1), అకర్మకమ్‌, 
సేట్‌, (ఉభయ) పరస్పైపదీ. భూతానద్యతనపరోక్షేలిట్‌. 

ప్రథమపురుష రూపాలు : రరాజ - రేజతుః/రరాజతుః - రేజుః/రరాజుః 
అలంకారములు :- ఇట 'ఉత్రేక్షాలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము :- కా: నంభావనమధోకగ్రేక్షా (పక్టతన్య సమేన యత్‌ 

-కావ్యప్రకాశే -10-91 

పార్వతీదేవి యొక్క లోతైన బొడ్డు రంధ్రమున ప్రవేశించిన క్రొత్తనూగారు, ఆ పార్వతీదేవి 
యొక్క ఒడ్దాణము నడుమనున్న ఇంద్రనీలమణి యొక్క కాంతియో యనునట్లు 
ప్రకాశించెనని చెప్పబడుటనే నిది 'ఉత్రేక్షాలంకారిమని చెప్పబడును. ల్ల 


శ్లో మధ్యేన సా వేదివిలగ్నమధ్యా 

వలిత్రయం చారు బభార బాలా । 

ఆరోహణార్థం నవయౌవనేన 

కామస్య సోపానమివ ప్రయుక్తమ్‌ I 39 
పదవిభాగము :- మధ్యేన, సా, వేదివిలగ్నమధ్యా, వలిత్రయమ్‌, చారు, బభార, బాలా, 
ఆరోహణార్థమ్‌, నవయౌవనేన, కామస్య, సోపానమ్‌, ఇవ, ప్రయుక్తమ్‌. 
అన్వయ(క్రమము :- వేదివిలగ్నమధ్యా, సా, బాలా, మధ్యేన, చారు, వలిత్రయమ్‌, కామస్య, 
ఆరోహణార్థమ్‌, నవయౌవనేన, ప్రయుక్తమ్‌, సోపానమ్‌, ఇవ, బభార. 
(్రతివదార్ధము :- వేదవిలగ్నమధ్యా = యజ్ఞవేదిక యొక్క నడుము వంటి నడుము 
గలదైన, సా = ఆ, బాలా = కన్య, మధ్యేన = నడుముమీద, చారు = సుందరమైన, 
వలిత్రయమ్‌ = మూడు మడతలును, కామస్య = మన్మథునికి, ఆరోహణార్థమ్‌ = ఎక్కుట 
కొజకు, నవయౌవనేన = లేప్రాయముచేత, ప్రయుక్తమ్‌ = చేయబడిన, సోపానమ్‌ ఇవ 
= మెట్లవరుసయో యనునట్లు, బభార = ధరించెను. 
తాత్తర్యము వా యజ్ఞవేదిక నడుమువంటి నడుము గలదైన ఆ పార్వతీదేవి నడుము మీద 
సుందరమైన వలిత్రయమును, మన్మథుదెక్కుటకై, లే ప్రాయముచేత చేయబడిన 
మెట్లవరుసయో యనునట్లు ధరించెను. 
విభక్తులు / క్రియలు :- 1) మధ్యేన - మధ్యేన, మధ్యాభ్యామ్‌, మథ్యైః; అకారాన్త పుంలింగ మధ్య శబ్దము, 
తృతీయావిభక్తి ఏకవచనము. 2) సా - సా, తే, తాక దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
3) వేది...మధ్యా - మధ్యా, మధ్యే మధ్యా; ఆకారాన్త స్ర్రీలింగ 'వేదివిలగ్నమధ్యా' శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 


50 


104 మృణాళినీ వ్యాఖ్యా 


4) వలిత్రయమ్‌ - వలిత్రయమ్‌, వలిత్రయే, వలిత్రయాణి; అకారాన్త నపుంసకలింగ వలిత్రయ శబ్దము, 
ద్వితీయావిభక్తి ఏకవచనము. 5) చారు - చారు, చారునీ, చారుని; ఉకారాన్త నపుంసకలింగ చారు శబ్దము, 
ద్వితీయావిభక్తి ఏకవచనము. 6) బభార - క్రియ. 7) ఆరోహణార్థమ్‌ - ఆరోహణార్థమ్‌, ఆరోహణార్థె, ఆరోహణార్దాని, 
అకారాన్తనపుంసకలింగ, ఆరోహణార్థశబ్దం ప్రథమావిభక్తి ఏకవచనం, 8) నవయౌవనేన - నవయౌవనేన, 
నవయౌవనాభ్యామ్‌, నవయౌవనైః అకారాన్త నపుంసకలింగ నవయౌవన శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 
9) కామస్య - కామస్య, కామయోః, కామానామ్‌; అకారాన్త నపుంసకలింగ కామ శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 
10) ఇవ - అవ్యయము. 11) సోపానమ్‌ - సోపానమ్‌, సోపానే, సోపానాని; అకారాన్త నపుంసకలింగ 'సోపాని 
శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 12) ప్రయుక్తమ్‌ - ప్రయుక్తమ్‌, ప్రయ్మక్తే, ప్రయుక్తాని, అకారాన్త నపుంసకలింగ 
“ప్రయుక్త శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
సమాసాలు :- 

1) వేదివిలగ్నమధ్యా - వేదిః ఇవ విలగ్నః మధ్యః యస్యాః (బహువ్రీహి) సా; 

2) వలిత్రయమ్‌ - వలీనాం త్రయమ్‌ (షత.); 

3) నవయౌవనేన - నవజ్బా తద్‌ యౌవనమ్‌ (కర్మధా.) నవయౌవనమ్‌ తేన; 

4) ఆరోహణార్థమ్‌ - ఆరోహణాయ ఇదమ్‌ (చతుర్ధీతత్పురుష) 
సంధులు :- 1) ఆరోహణ + అర్థమ్‌ = ఆరోహణార్థమ్‌, సవర్ణదీర్ణసన్థిః 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1. ఆరోహణార్థమ్‌ -ఎ) ఆరోహణాయ ఇదమ్‌ ఆరోహణార్థమ్‌. (సోపానమ్‌ ఇతస్య విశేషణమ్‌) 

“చతుర్ధి తదర్భాబలిహితసుఖరక్షితైః (సూ 2-1-35) చతుర్ధ్యన్తము తదర్ధవాచకము 
తోను, అర్థ, బలి, హిత, సుఖ, రక్షిత ప్రకృత్తిక సుబన్తములతో వికల్పముగ సమసించును. 
(ఇందు అర్థశబ్దముతో సమాసము నిత్యము. విశేష్యలిజ్ఞతయును విహితము) “అర్థేన 
నిత్యసమాసో విశేష్యలిజ్ఞతా చేతి వక్తవ్యమ్‌” ఇతి చతుర్ధీతత్పురుషస మాసః 
2. వలిత్రయమ్‌ - Parati's waist was thin and she had three very charming 
folds on her belly. Athin waist and folds on the belly are regarded as signs 
of great beauty. ... This verse is quoted in the 'సువృత్తతిలకా” with the remark 
స్వరూపవర్ణనం యథా కాలిదాసస్య. -RD Karmarkar. 

ఎ) 'సౌధారోహణపరిపాఠ్యా వలిత్రయంి” -దశకుమారచరిత్ర. 

బి) “'మధ్యే౭_ స్యాస్తివలీతరంగవిషమే॥ -రత్నావళి 2-11 

సి) 'వితతవలివిభావ్యపాణ్డులేఖా[? -శిశుపాలవధ 7-33. 
(కైయాదర్భము := బభార - భృజ్‌ (భృ) భరణే (పోషించుట, రక్షించుట) భ్వాదిప్రకరణమ్‌ 
(1). సకర్మకమ్‌, అనిట్‌, (ఉభయ) పరసై పదీ, లిట్‌ 

ప్రథమపురుషరూపాలు - బభార - బ(భ్రతుః - బభ్రుః 

ఉత్తమపురుష ఏకవచనము కూడ '*“బభారి గానే ఉంటుంది. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 105 


అలంకారములు :- ఇట 'ఉత్రేక్షాలంకారిమున్నదని చెప్పదగును. 
“'వలిత్రయమును మెట్లవరుసయో యననట్లుత్రేక్తించబడినది.” ల్ల 
శ్లో అన్యోన్యముత్పోడయదుత్పలాక్ష్యాః 

స్తనద్వయం పాణ్లు తథా ప్రవృద్ధమ్‌। 

మధ్యే యథా శ్యామముఖస్య తస్య 

మృణాలసూ[త్రాన్రరమప్యలభ్యమ్‌॥। 40 
వదవిభాగము :- అన్యోన్యమ్‌, ఉత్పీడయత్‌, ఉత్పలాక్ష్యాః, స్తనపద్వయమ్‌, పాణ్డు, తథా, 
ప్రవృద్ధమ్‌, మధ్యే, యథా, శ్యామముఖస్య, తస్య, మృణాలసూత్రాన్తరమ్‌, అపి, అలభ్యమ్‌। 
అన్వయ(క్రమము :- అన్యోన్యమ్‌, ఉత్పీడయత్‌, పాణ్డు, ఉత్పలాక్ష్యాః, స్తనద్వయమ్‌, యథా, 
తథా, ప్రవృద్ధమ్‌, శ్యామముఖస్య, తస్య, మధ్యే, మృణాలసూత్రాన్తరమ్‌, అపి, అలభ్యమ్‌ 
(ఆసీత్‌). 
(ప్రతివదార్ధము ల్‌ అన్యోన్యమ్‌ = పరస్పరమును, ఉత్పీడయత్‌ = రాచుకొనుచు, పాణ్డు = 
పాణ్ణువర్ణముగలదైన, ఉత్పలాక్ష్యాః = కలువలవంటి కన్నులుగలదైన పార్వతీదేవి యొక్క 
స్తనద్వయమ్‌ = చనుగవ; యథా, తథా = ఏరీతి గానుండవలెనో ఆరీతిగా, ప్రవృద్ధమ్‌ = 
వృద్ధినిపొందెను, శ్యామముఖస్య = నల్లని మొనలుగలిగినట్టి, తస్య = ఆ చనుగవ యొక్క 
మధ్యే = మధ్యభాగమునందు, మృణాలసూత్రాన్తరమ్‌ అపి = తామరతూటి దారమంత 
యెడమున్నూ అలభ్యమ్‌ = పొందశక్యము కాదు (ఆసీత్‌ = ఆమెను). 
తాత్త్సుర్భము :- పరస్పరమును రాచుకొనుచు, పాణ్డువర్ణము గలదైన కలువల వంటి 
కన్నులు గలదైన పార్వతీదేవి యొక్క చనుగవ ఏరీతిగా నుండవలెనో ఆ రీతిగా వృద్ధిని 
పొందెను. నల్లని మొనలు గలిగినట్టి ఆ చనుగవ యొక్క మధ్యభాగము నందు తామరతూటి 
దారమంత యెడమున్ను పొందశక్యము కాదాయెను. (ఉత్తమస్రీయొక్క స్తనముల మధ్య 
యెడము లేకుండుటయు, నెడమున్నచో జారిణి యగుటయు కలాశాస్త్రమున చెప్పబడినది. 
- వావిళ్ళ.) 
విభక్తులు /(క్రియలు : - 1) అన్యోన్యమ్‌-అవ్యయము. విపులవివరణకై ఆప్టే చూడగలరు. 2)ఉత్సీడయత్‌ 
- ఉత్పీడయత్‌, ఉల్పీడయతౌ, ఉత్పీడయతః; తకారాన్త పుంలింగ ఉత్పీడయత్‌ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
3) ఉత్పలాక్ష్యాః - ఉత్పలాక్ష్యాః, ఉత్పలాక్ష్యోః, ఉత్పలాక్షీణామ్‌; ఈకారాన్త స్త్రీలింగ 'ఉత్పలాక్షీ శబ్దము, షష్టీవిభక్తి 
ఏకవచనము. 4) స్తనద్వయమ్‌ - స్తనద్వయమ్‌, స్తనద్వయే, స్తనద్వయాని; అకారాన్త నపుంసకలింగ స్తనద్వయ 
శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 5) పాణ్ణు - పాణ్డు, పాణునీ, పాణుని; ఉకారాన్తనపుంసక లింగ పాణ్ణుశబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 6) యథా, తథా - అవ్యయాలు. 7) ప్రవృద్ధమ్‌ - ప్రవృద్ధమ్‌, ప్రవృద్ధే, ప్రవృద్దాని; 
అకారాన్తనపుంసకలింగ, ప్రవృద్ధశబ్దము, ప్రథమా విభక్తి ఏకవచనము. 8) మధ్యే - మధ్యే, మధ్యయోః, మధ్యేషు; 
అకారాన్తపుంలింగ మధ్యశబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 9) శ్యామముఖస్య - శ్యామముఖస్య, శ్యామముఖయోః, 
శ్యామముఖానామ్‌; అకారాన్తనపుంసకలింగ శ్యామముఖ శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 10) తస్య - తస్య, 
తయోః, తేషామ్‌; దకారాన్తనపుంసకలింగ తచ్చబ్దము, షస్టీవిభక్తి ఏకవచనము. 11) మృణాలసూత్రాన్తరమ్‌ - 


51 


106 మృణాళినీ వ్యాఖ్యా 


అన్తరమ్‌, అన్తరే, అనరాని; అకారాన్తనపుంసక మృణాలసూత్రాన్తర శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 12) 
అపి - అవ్యయము. 13) అలభ్యమ్‌ - అలభ్యమ్‌, అలభ్యే, అలభ్యాని; అకారాన్తనపుంసకలింగ అలభ్యశబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 


సమాసాలు :- 

1) ఉత్పలాక్ష్యాః - ఉత్పలే ఇవ అక్షిణీ యస్యాః (బహువ్రీహి) సా, ఉత్పలాక్ష్మీ తస్యాః 

2) స్తనద్వయమ్‌-స్తనయోః ద్వయమ& (ష త). 

8) ప్రవృద్ధమ్‌ - ప్రకర్షణ వృద్ధమ్‌ (సుప్పుపాసమాసణ. 

4) శ్యామముఖస్య - శ్యామం ముఖం యస్య(బహు ప్రీహి) తత్‌ శ్యామముఖమ్‌, తస్య, 

5) మృణాలసూత్రాన్తరమ్‌ - మృణాలస్య సూత్రమ్‌(ష. త.) మృణాలసూత్రమ్‌; 

మృణాలసూత్రస్య అన్తరమ్‌ (ష.త.). 

6) అలభ్యమ్‌ - న లభ్యమ్‌ (నజ తత్పురుష) అలభ్యమ్‌. 
సంధులు :- 

1) ఉత్పీడయత్‌ + ఉత్పలాక్ష్యాః, ఉత్పీదయదుత్పలాక్ష్యాః, జశ్వసన్థిః. 

2) అపి + అలభ్యమ్‌ - అప్యలభ్యమ్‌ - యజణాదేశసన్థిః.. 
పాఠాంతరాలు :- పాణ్లు - చారు. 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవ్రయోగములు. 
1౫. అన్యోన్యస్య పరస్పరార్థి (చాదిః) 

విభక్తిప్రతిరూపకమవ్యయ మిదమ్‌। '“అన్యోన్యస్య స్మరన్తి॥ పరస్పరం స్మరన్తి ఇత్యర్థః। 
అత్ర కర్మవ్యతిహారే సర్వనామ్నో ద్వే వాచ్యే సమాసవచ్చ బహుళమ్‌,(వా. 8-1-12) ఇతి 
వచనాత్‌ సర్వనామసంజ్ఞకస్య అన్యశబ్దస్య కర్మవ్యతీహారార్థే వర్తమానస్య ద్విర్వచనే కృతే, 
బహుల(గహణాత్‌ అన్యశబ్దస్య సమాసవద్భావాభావే చ సతి “అసమాసవద్భావే పూర్వపదస్థస్య 
సుపః సుర్వక్తవ్యః (వా.8-1-12) ఇతి షష్టీవి భక్తి ప్రతిరూపకావ్యయత్వమ్‌ ఇతి జ్లేయమ్‌!. 
(క్రియాదర్ధము వా 
అలంకారములు :- ఇట “అతిశయోక్యలంకారి మున్నదని చెప్పదగును. 
లక్షణము :- శ్లో నిమిత్తతో వచో యత్తు లోకాతి (క్రాన్తగోచరమ్‌। 

మన్యన్తేత తిశయోక్తిం తామలజ్యారతయా యథా/॥/ 
కావ్యాలంకారః -2-81. 

ఏదియో ఒక నిమిత్తమును పురస్కరించుకొని, లోకోత్తరమగు అర్హమునకు 
సంబంధించిన అనగా సాధారణముగ లోకమునందు సంభావ్యము కాని అర్థమును బోధించు 
ఏ వచనము కలదో అట్టి దానిని 'అతిశయోక్ష్యలంకార'ముగ చెప్పుదురు. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 107 


“పార్వతీదేవియొక్క స్తనముల మధ్యభాగమునందు తామరతూటిదారమంత యెడమున్నూ 
లేదనుట అనునది లోకసాధారణము కాని విషయముగాన ఇది అతిశయోక్తి. క్లో 
అవతారికా :- లోకే సుకుమారత్వమేవ కుసుమాయుధస్య సాధకత్వమితి స్థితే సత్యాహ. 
లోకమున కుసుమాస్తునకు సుకుమారత్వమే కార్యసిద్ధికరమనుటకై దీనిని చెప్పుచున్నాడు. 

శ్లో॥ శిరీషపుష్పాధికసౌకుమార్యౌ 

బాహూతదీయావితి మే వితర్మః । 

పరాజితేనా౭ పి కృతా హరస్య 

యౌ కణ్బపాశౌ మకరధ్వజేన ॥ 41 
పదవిభాగము :- శిరీషపుష్పాధికసాకుమార్యా, బాహూ, తదీయౌ, ఇతి, మే, వితర్శః, 
పరాజితేన, అపి, కృతౌ, హరస్య, యౌ, కణ్బపాశౌ, మకరధ్వజేన. 
అన్వయ(క్రమము :- యౌ (బాహూ) పరాజితేన, అపి, మకరధ్వజేన, హరస్య, కణ్ధపాశౌ, 
కృతౌ, (అతః) తదీయౌ, బాహూ, శిరీషపుష్పాధికసౌకుమార్యా, ఇతి, మే, వితర్శ (అస్తి). 
(్రతిపదార్థము :- యౌ = ఏ బాహువులు, పరాజితేన = ఓడిన, మకరధ్వజేన + అపి = 
మన్మథుని చేతనే, హరస్య = హరునికి, కణ్ధపాశౌ = కంఠపాశములుగా, కృతౌ = 
చేయబడినవో, (అతః) = (ఇందువలన), తదీయౌ = ఆ పార్వతీదేవివి యగు, బాహూ = 
బాహువులు, శిరీషపుష్పాధికసౌకుమార్యా = దిరిసెన పువ్వునకంటె అధికమైన కోమలత్వము 
కలవి, ఇతి = అని, మే = నాయొక్క వితర్మః = ఊహ, (అస్తి) = (కలదు). 
తాత్పర్యము :- ఏ బాహువులు, ఓడిన మన్మథుని చేతనే హరునికి కంఠపాశములుగా 
చేయబడినవో, ఆ పార్వతీదేవివి యగు బాహువులు దిరిసెన పువ్వునకంటె అధికమైన 
కోమలత్వము కలవి అని నాయొక్క ఊహ. 


విభక్తులు / క్రియలు :- 1) శిరీషపుష్పాధికసౌకుమార్యాౌ - ...సౌకుమారీ, ...సౌకుమార్యౌ, సౌకుమార్యః; 
ఈకారాన్త స్త్రీలింగ ...సౌకుమారీ శబ్దము, ప్రథమావిభక్తి ద్వివచనము. 2) బాహూ - బాహుః, బాహూ, బాహవ$ః; 
ఉకారాన్త పుంలింగ బాహు శబ్దము, ప్రథమావిభక్తి ద్వివచనము. 3) తదీయౌ - తదీయః, తదీయౌ, తదీయాః; 
ఈకారాన్త పుంలింగ తదీయ శబ్దము, ప్రథమావిభక్తి ద్వివచనము. 4) ఇతి - అవ్యయము 5) మే - మే/మమ, 
ఆవయోః/నౌ, అస్మాకమ్‌/ న; దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 6) వితర్మ - వితర్శ్యః, 
వితర్కౌ వితర్మా; అకారాన్త పుంలింగ వితర్మ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 7) అపి - అవ్యయము. 8) 
పరాజతేన - పరాజితేన, పరాజితాభ్యామ్‌, పరాజితైః; అకారాన్త పుంలింగ పరాజిత శబ్దము, తృతీయావి భక్తి 
ఏకవచనము. 9) కృతౌ - కృతః, కృతౌ, కృతాః; అకారాన్త పుంలింగ కృత శబ్దము, ప్రథమావిభక్తి ద్వివచనము. 
10) హరస్య - హరస్య, హరయోః, హరాణామ్‌; అకారాన్త పుంలింగ హర శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 11) 
యౌ - యౌ; దకారాన్త పుంలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి ద్వివచనము. 12) కజణ్ధపాశౌ - కణ్ధపాశః, కణ్ధపాశౌ, 
కణ్ధపాశాః; అకారాన్త పుంలింగ కణ్ధపాశ శబ్దము, ప్రథమావిభక్తి ద్వివచనము. 13) మకరధ్వజేన - మకరధ్వజేన, 
మకరధ్యజాభ్యామ్‌, మకరధ్వజైః; అకారాన్త పుంలింగ మకరధ్వజ శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 


సమాసాలు :- 1) మకరధ్వజేన - మకరః ధ్వజః యస్య (బహువ్రీహి) సః, తేన; 


5:2 


108 మృణాళినీ వ్యాఖ్యా 


2) కజణ్ధపాశౌ - కణ్ధస్య పాశౌ (షత.); 
3) శిరీషపుష్పాధికసౌకుమార్యౌ - శిరీషస్య పుష్పమ్‌ (షత. ), శిరీషపుష్పమ్‌; శిరీషపుష్పాద్‌ 
అధికం (ష.త.) సౌకుమార్యం యయోః (బహువ్రీహి) తౌ; 
4) వితర్శః - విశిష్టః తర్శః (కర్మధా.) 
సంధులు :- 
1) పుష్ప + అధిక = పుష్పాధిక, సవర్ణదీర్షసన్ధిః. 
2) తదీయౌ + ఇతి = తదీయావితి, ఏచో౭ యవాయావః (సూ 6-1-78). “ఏ, ఓ, 
ఐ, జె లకు అచ్చు పరముగా నున్నప్పుడు క్రమముగా అమ్‌, అవ్‌, ఆమ్‌, ఆవ్‌ 
అననవి ఆదేశముగా వచ్చును”. 
3) పరాజితేన + అపి = పరాజితేనాపి, సవర్ణదీర్షసన్ధిః. 
పాఠాంతరాలు :- శిరీషపుష్పా - శిరీషమాలా 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవ్రయోగములు. 
1. శిరీషపుష్పాధికసౌకుమార్యౌ - 
ఎ) శ్లో॥ శిరీషపుష్పాధికసౌకుమార్వ్యః 
ఖేదం సయాయాదవి భూవశేన । 
నితాన్తగుర్వీమవి సో నుభావా - 
ద్దురం ధరిత్రా బిభరామ్మ్బభూవ ॥ రఘువంశమ్‌ 18-45. 
శిరీషకుసుమముకంటెను సుకుమారమైనశరీరముగల ఆ రాజుబరువైన మణి 
భూషణములు ధరించుటచేతనే అలసిపోయెడివాడు. అంతటి సుకుమారుడైనను, తన 
శౌర్యసామర్థ్యముచేత ఎంతో బరువైన భూభారమును వహించెను. 
వీ Now the poet's idea is this - Kama who always uses delicate weap- 
ons tried his arrow 'శిరీష' but failed; and finding nothing softer than that, 
had to yield; but now that he used Parvati's arms as his weapons, they 
must have been softer than the 'శిరీష' flower even. - Kale. 


పి) శ్లో ...రదం నహేతభ్రమరన్య పేలవం 
శిరీషవువ్చుం న వునః వత్తిత్రిణః / కు.నం. ల-4. 
“...సుకుమారమైన దిరిసెనపువ్వు తుమ్మెద కాలిబరువును సహించును గాని కఠినమగు 
పక్షి కాలిబరువును సహించుకొనగలదా?” 
2, మకరధ్వజేన జా 
మకరధ్వజః - మకరేణ చిహ్నితో ధ్వజో యస్య! మకరః ధ్వజే యస్యేతి వా! 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 109 


శ్లో॥ ప్రద్యుమ్నో మకరధ్వజో మనసిజుః సంకల్పజన్నాజ్ఞజః 
వంచేషుః కునుమాయుధళ్ళ మదనో మారః నరో మన్మథః ॥ 
కందర్శో ర్లుషకేతనో రతివతిః శ్రీనందనో ప్పూచ్చయః 
కామః శమృరసూదనో మధునఖః శృజ్ఞారయోనిః న్మృతః / 82 
శ్లో దర్శకః శూపకారాతిరనజ్లో విషమాయుధః । 
ఆత్మభూర్యననిశయః వుష్పుధన్వా మనోభవః ॥ 38 
శ్లో మాపత్తమిరజశ్టౌవ.... అని హలాయుధకోశము, మకరధ్వజునకు “30 
నామములను పేర్కొన్నది. 
శ్లో! బాణాహవహృహతశంభుతక్తే - 
రాసత్తిమానాద్య జనార్ధనస్వ । 
శరీరిణా జైతశరేణ యత్ర 
నిశ్ళంకమూపే మకరధ్వజేన // 3-81, మాఘే 
....జయశీలములగు బాణములు కలవాడగు మన్మథుడు నిర్భయంగా నివసించెను. 
(కైియాదర్భము :- 
అలంకారములు : - ఇట “పరిణామాలంకారి మున్నదని చెప్పదగును. 
లక్షణము :- విషయాతృతయారోప్పే ప్రక్రతార్థోపయోగిని ॥ 84 
పరిణామో భవేత్‌ .... సాపొత్యదర్చణే దళమః వరిచ్చేదః 
పార్వతీదేవి బాహువులపై పాశారోపణము చేయబడుటచే నిది “పరిణామాలంకారి 
మని చెప్పదగును. 
2) The figure of speech here is “వ్యతిరేకి. - Kale. ల్ల 


శ్లో కజిస్య తస్యాస్తనబన్గురస్య 

ముక్తాకలావస్య చ నిస్తలస్య । 

అన్ఫ్యోన్యశోభాజననాద్భభూవ 

సాధారణోభూషణ భూప్యభావః ॥ 42 
వదవిభాగము :- కణ్బస్య, తస్యాః, స్తనబన్గురస్య, ముక్తాకలాపస్య, చ, నిస్తలస్య, 
అన్యోన్యశోభాజననాత్‌, బభూవ, సాధారణః, భూషణభూప్యభావః. 
అన్వయ(క్రమము :- స్తనబన్గురస్య, తస్యాః, కణ్ధస్య, నిస్తలస్య, ముక్తాకలాపస్య, చ, 
అన్యోన్యశోభాజననాత్‌, భూషణభూప్యభావః, సాధారణః, బభూవ. 


110 మృణాళినీ వ్యాఖ్యా 


(్రతివదార్ధము = స్తనబంధురస్య = పాలిండ్లచేత నిగిడియున్న తస్యాః = ఆ పార్వతీదేవి 
యొక్క కణ్ఞస్య = మెడకును, నిస్తలస్య = గుండ్రని, ముక్తాకలాపస్య చ = ముత్యాల 
సరమునకును, అన్యోన్యశోభాజననాత్‌ = ఒకదానికొకటి శోభను కలిగించుట వలన, 
భూషణభూప్యభావః = అలంకార -అలంకార్య భావము (భూషణమగుట, భూషితమగుట), 
సాధారణః = సమానము, బభూవ = ఆయెను. 

తాత్పర్యము :- పాలిండ్లచేత నిగిడియున్న ఆ పార్వతీదేవి యొక్క మెడకును, గుండ్రని 
ముత్యాల సరమునకును, ఒకదానికొకటి శోభను కలిగించుటవలన అలంకార-అలంకార్య 
భావము సమానమాయెను. (కంఠమునకు హారము, ముత్యాలహారమునకు కంఠము 
నలంకరించుచు పరస్పరసౌందర్యములను పరస్పరమభివృద్ధి పరచుకొనెననుట) 
విభక్తులు / (క్రియలు :- 1) కణ్బస్య - కణ్ఞస్య, కజ్ధయోః, కణ్ణాణామ్‌; అకారాన్త పుంలింగ కణ్ధ శబ్దము, 
షష్టీవిభక్తి ఏకవచనము. 2) తస్యాః - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము. షట్టీవిభక్తి ఏకవచనము. 
3) స్తనబంధురస్య - స్తనబంధురస్య, స్తనబంధురయోః, స్తనబంధురాణామ్‌; అకారాన్త పుంలింగ స్తనబంధుర 
శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 4) ముక్తాకలాపస్య - ముక్తాకలాపస్య, ముక్తాకలాపయోః, ముక్తాకలాపానామ్‌; 
అకారాన్త పుంలింగ ముక్తాకలాప శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 5) చ - అవ్యయము. 6) నిస్తలస్య - 
నిస్తలస్య, నిస్తలయోః, నిస్తలానామ్‌; అకారాన్త పుంలింగ నిస్తల శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 7) 
అన్యోన్యశోభాజననాత్‌ - ...జననాత్‌, ...జననాభ్యామ్‌, ...జననేభ్యః; అకారాన్త నపుంసకలింగ జనన శబ్దము, 
పంచమీవిభక్తి ఏకవచనము. 7) బభూవ - క్రియ. 8) భూషణభూప్యభావః - భావః, భావౌ, భావాః; అకారాన్త 
పుంలింగ భావ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 9) సాధారణః - సాధారణః, సాధారణా, సాధారణాః; 
అకారాన్త పుంలింగ సాధారణ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 


సమాసాలు :- 
1) స్తనబంధురస్య - స్తనాభ్యాం బంధురః (తృ.త.) స్తనబంధురః, తస్య; 
2) ముక్తాకలాపస్య - ముక్తానాం కలాపః (ష.త.) ముక్తాకలాపః, తస్య; 
3) నిస్తలస్య - నిర్ణతః తాత్‌ (ప్రాదితత్పురుషు; 
4) అన్యోన్యళోభాజననాత్‌ -అన్యోన్యన్య శోభా (ష.త.) అన్యోన్యళోబా, 
అన్యోన్యశోభాయాః జననమ్‌ (ష.త.) తస్మాత్‌; 
5) భూషణభూష్యభావః - భూషణళఇ్బు భూపష్యజ్బు (ద్వంద్వ) భూషణభూమష్యా, 
భూషణభూప్యయోః భావః (షత.). 
సంధులు :- 
1) తస్యాః + స్తనబంధురస్య = తస్యాస్సనబంధురస్య, విసర్దసన్థిః. 
2) జననాత్‌ + బభూవ = జననాదృభూవ, జశ్వసంధిః. 
పాఠాంతరాలు :- తస్యాః స్తనబంధురస్య - తస్యాస్తనుబంధురస్య 2) నిస్తలస్య - నిస్తులస్య. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 111 


1. ముక్తాకలాపస్య - నిస్తలస్య. - 

ఎ) ముక్తాఖిః కృతః కలాపః తస్య. కలాప 15 Used here in the sense of an 
ornament. నిస్తల Means round, 0100612! నిస్తల 566009 to refer to both ముక్తా 
and కలాప. The ornament was circular in form and it was made of fine 
round pearls. Perfectly round pearls are extremely rare and so costly. 

- Karmarkar. 
(కైయాదర్భము :- బభూవ - 32వ శ్లోక వ్యాఖ్య భాగము చూడగలరు. 
అలంకారములు :- ఇట “అన్యోన్యాలంకారిమున్నదని చెప్పదగును. 

ఎ) అలంకారసర్వస్వము, సరస్వతీకంఠాభరణము, అలంకారసూత్రము, అలంకార 
తిలకము, అలంకారకౌస్తుభము - అన్నీ ఈ శ్లోకాన్ని 'అన్యోన్యాలంకారమునకు ఉదాహరణ 
గా పేర్కొన్నవి. 
లక్షణము :- “క్రియయా తు పరస్ఫరమ్‌ వస్తునోర్టననేల న్యోన్యమ్‌ 
వృ :- అర్ధయోరేకక్రియాముఖేన పరస్పరం కారణత్వే సతి అన్యోన్య నామాలంకారః. 

వస్తువులయొక్క క్రియచేత పరస్పరము పుట్టించడం జరుగుచుండగా అన్యోన్యాలంకార 
మని చెప్పబడును. 

ఒక్క క్రియద్వారా రెండు వస్తువులు పరస్పరము కారణం అయినట్లయితే “అన్యోన్యం” 
అనే పేరు గల అలంకారము. 

“కంఠమునకు ముత్యాలహారమును, ముత్యాలహారమునకు కంఠమును అలంకరించుచు 
పరస్పర సౌందర్యములను, పరస్పరమభివృద్ధి పరచుకొనెననుటిచే ఇచట “అన్యోన్యాలంకారి 
మున్నదని చెప్పదగును. ల్ల 


శ్లో చనం గతా వద్భగుణాన్న భుజ్ఞో 

పద్మా(శితా చాన్రమసీమభిఖ్యామ్‌ / 

ఉమాముఖన్తు (పతివద్య లోలా 

ద్వినంశ్రయాం ప్రీతిమవావ లక్ష్మీః ॥॥ 48 
పదవిభాగము :- చన్టమ్‌, గతా, పద్మగుణాత్‌, న, భుజ్మే పద్మాణ్రితా, చా[నమసీమ్‌, 
అభిఖ్యామ్‌, ఉమాముఖమ్‌,తు, ప్రతిపద్య, లోలా, ద్విసంశ్రయమ్‌, ప్రీతమ్‌, అవాప, లక్ష్మీః. 
అన్వయగక్రమము :- లోలా, లక్ష్మీః, చంద్రమ్‌, గతా (సతీ), పద్మగుణాన్‌, న, భుజ్బే, 
పద్మాశ్రితా (సతీ), చాన్టమసీమ్‌, అభిఖ్యామ్‌, న, భుజ్మే ఉమాముఖమ్‌, ప్రతిపద్య, తు, 
ద్విసంశ్రయామ్‌, ప్రీతమ్‌, అవాప. 


54 


112 మృణాళినీ వ్యాఖ్యా 


(ప్రతిపదార్ధము :- లోలా = చంచలురాలగు, లక్ష్మీః = లక్ష్మీదేవి (కాంత్యభిమానదేవత), 
చంద్రమ్‌ = చంద్రుని, గతా (సతీ) = పొందినదై (యున్నప్పుడు), పద్మగుణాన్‌ = 
కమలముయొక్క పరిమళాది గుణములను, న భుజ్నే = అనుభవింపలేదు, పద్మాశితా 
(సతీ) = పద్మమునాశ్రయించి (యున్నప్పుడు), చానమసీమ్‌ = చంద్రసంబంధమగు, 
అభిఖ్యామ్‌ = శోభను, న భుజ్మే = అనుభవింపలేదు, ఉమాముఖమ్‌ = పార్వతీదేవి 
మోమును, ప్రతిపద్య తు = పొందిననో, ద్విసంశ్రయామ్‌ = చంద్రపద్మములు కారణముగా 
గల, ప్రీతమ్‌ = ఆనందమును, అవాప = పొందెను. 
తాత్సృర్థము :- చంచలురాలగు లక్ష్మీదేవి 1) చంద్రునియందున్నప్పుడు కమలముయొక్క 
పరిమళాది గుణములను అనుభవింపలేదు, 2) పద్మమునాశ్రయించియున్నప్పుడు చంద్ర 
సంబంధమగు శోభను అనుభవింపలేదు. 3) పార్వతీదేవి మోమును పొందియున్నపుడో 
చంద్రపద్మములు కారణముగా గల (ఆనందరూపశైత్యశోభను, పరిమళాదిగుణములను) 
ఆనందమును పొందెనని భావము. 
విభక్తులు / క్రియలు :- 1) చగన్దమ్‌ - చనమ్‌, చంద్రౌ, చంద్రాన్‌; అకారాన్త పుంలింగ చగ్ద శబ్దము, 
ద్వితీయావిభక్తి ఏకవచనము. 2) గతా - గతా, గతే, గతాఖ ఆకారాన్త స్త్రీలింగ “గతా” శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 8) పద్మగుణాన్‌ - పద్మగుణమ్‌, పద్మగుణౌ, పద్మగుణాన్‌; అకారాన్త పుంలింగ “పద్మగుణి శబ్దము, 
ద్వితీయావిభక్తి బహువచనము. 4) న - అవ్యయము. 5) భుజ్కే - క్రియ. 6) పద్మాశితా - పద్మాశ్రితా, పద్మాశ్రితే, 
పద్మా(శ్రితాః; ఆకారాన్త స్త్రీలింగ “పద్మాశితా” శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 7) చాగన్దమసీమ్‌ - చాగ్టమసీమ్‌, 
చాగమస్యా, చానమస్యః ఈకారాన్త స్రీలింగ చానమసీ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 8) అభిఖ్యామ్‌ - 
అభిఖ్యామ్‌, అభిఖ్యే, అభిఖ్యాః ఆకారాన్త స్రీలింగ అభిఖ్యా శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 9) ఉమాముఖమ్‌ 
- ఉమాముఖమ్‌, ఉమాముఖే, ఉమాముఖాని; అకారాన్త నపుంసకలింగ ఉమాముఖ శబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 10) తు - అవ్యయము. 11) ప్రతిపద్య - ల్యబన్తము. 12) లోలా - లోలా, లోలే, లోలాః; ఆకారాన్త 
స్త్రీలింగ లోలా శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 13) ప్రీతమ్‌ - ప్రీతమ్‌, ప్రీతీ, ప్రీతీ; ఇకారాన్త స్త్రీలింగ 
“ప్రీతి శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 14) అవాప - క్రియ. 15) లక్ష్మీః - లక్ష్మీః, లక్ష్య, లక్ష్యం; 
ఈకారాన్త స్త్రీలింగ లక్ష్మీ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
సమాసాలు :- 

1) పద్మగుణాన్‌ - పద్మస్య గుణాః (ష.త.) తాన్‌; 

2) పద్మా(శితా - పద్మ ఆ(శితా (ద్విత. ); 

3) ఉమాముఖమ్‌ - ఉమాయాః ముఖమ్‌ (ష.త.), ఉమాముఖమ్‌; 

4) ద్విసంశ్రయామ్‌ - ద్వే సంశ్రయః యస్యాః (బహువ్రీహి) తామ్‌. 
వదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. లక్ష్మీ - ఈకారాన్తః స్త్రీలింగో “లక్ష్మీ శబ్దః(లక్ష్మీ. ప్రథమా ఏకవచనమరూపము-లక్ష్మీః 

అ) లక్షధ్రాతోః “లక్షేర్ముట్‌ చి ఇతి ఈప్రత్యయే ముడాగమే చ “లక్ష్మీ శబ్దః అజ్‌యన్తత్వాన్న 
సులోపః। 'కృదికారాది” తి జీష్‌ తు సులోపో భవత్యేవేతి సిద్దాన్తః అత ఏవ “లక్ష్మీర్లక్ష్మీ 
హరిపియే' తి ద్విరూపకోషః సజ్ఞచ్చతే। శేషం గౌరీవత్‌. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 113 


బి) లక్ష్మీః 
శ్లో/స్తుతిః నిద్ధిరితి ఖ్యాతా (శ్రియా నంశ్రయణాచ్చు వా ॥ 
లక్ష్మీర్వా లలనా వాపీ క్రమాత్‌ సా కాంతిరుచ్చతే 1 దేవీవురాణే - 55 అధ్యాయః 
సి) శ్లో! లక్ష్మీః శ్రీః కమలా వద్దా వద్మవాసా హరివ్రీయా | 
క్షీరోదతనయా మా చ శద్దజ్ఞైరిన్దిరా స్మృతా / 31 
అని “లక్ష్మీ శబ్దమునకు “9 నామములను 'హలాయుధకోశము” పేర్కొనగా 
డి) శ్లో/ లక్ష్మీః వద్దా రమా యా మా తా సా శ్రీః కమలేందిరా! 
హరిప్రియా వద్భవాసా క్షీరోదతనయా౭వి చ॥ 140 
అని అభిధానచిన్తామణి “14 నామములను ఇచ్చినది. 
శేషశ్చాత్ర - లక్ష్యాన్తు భర్భరీ విష్ణుశక్తిః క్షీరాబ్టిమానుషీ 
ఇట శ్రీసూక్తమును, శ్రీలక్ష్మీతంత్రమును అనుసంధానము చేసికొనదగును. 
క్రియాదర్భము :- 1) భుజ్మే - భుజ (భుజ్‌) భోజనార్థే (భుజించుట) సకర్మకమ్‌, అనిట్‌, 
(ఉభయ), ఆత్మనేపదీ. వర్తమానే లట్‌. 
ప్రథమపురుషరూపాలు : భుజ్మే - భుజ్ఞాతే - భుళ్ఞతే 
శ్లో॥ జేమత్వశ్నాతి జమతి భక్షయత్వత్తి ఖాదతి । 
చరతి ప్పాతి క్షమతి భుజ్ఞే చమతి చర్వతి ॥ 24 
శ్లో _వల్బతే భునతి క్వావి ఛమతి ప్రత్యవసన్యతి ॥ 
చషత్యప్పభ్యవవారత్వేతే తర్జోతి భక్షతి ॥ 25 
శ్లో తృణోతి చాత్ళనే వంచావ్యువభళ్త్హ చ జక్షితి । 
వేతి భుకౌ విష్వణతి చావవ్వణతి సధ్వనౌ / 26. 
అని “ఆఖ్యాతచన్థిక' తుల్యరూపాలను పేర్కొన్నది. 
2) అవాప - అవోపసర్గపూర్వకాత్‌ ఆప వ్యాపౌ” ఇతి ధాతోర్లిటి ప్రథమపురుషైకవచనే 
రూపమిదమ్‌. స్వాదిప్రకరణమ్‌ (5), సకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ. 
ప్రథమపురుషరూపాలు - అవ+ఆప = అవాప - అవ+ఆపతుః = అవాపతుః - 
అవ+ఆపుః = అవాపుః. 
అలంకారములు :- ఇట 'వ్యతిరేకాలంకార” మున్నదని చెప్పదగును. 
లక్షణము :- _ఉపమానవతోల_ర్థస్ఫ యద్విశేషనిదర్భనమ్‌ । 
వ్యతిరేకం తమిచ్చన్తి విశేషాపాదనాద్యథా // _ -కావ్వాలంకారః 2-75. 
ఏదైనా ఒక ఉపమానమును చెప్పి వర్ణించిన విషయమునకు, ఏదియో ఒక వైశిష్ట్యమును 
కల్పించి విశేషమును చూపించుట “వ్యతిరేకాలంకారిమని అంగీకరింతురు - బాలనందిని. 


వక్‌ 


114 మృణాళినీ వ్యాఖ్యా 


లక్ష్మీదేవి పార్వతీదేవి మోమున చంద్రశైత్యశోభయు, కమలపరిమళమును గల 
ఆనందమును పొందెను. చంద్రుని యందున్నప్పుడు కమల పరిమళమును అనుభవించలేదు. 
కమలముయందున్నప్పుడు శైత్యశోభ అనుభవించలేదు. చంద్రుని యందు శైత్యశోభ 
మాత్రమే ఉండును, కమలము యందు పరిమళము మాత్రమే యుండును. ఉమాదేవి 
మోమున పైరెండున్నూ ఉండునని చెప్పబడుటచే నిది “వ్యతిరేకాలంకారిముగా 
భావింపదగును. ల్ల 


శ్లో వుష్పం వ్రవాళోపపొతం యది స్వా- 

న్ఫుక్తాఫలం వా స్ఫుటవిద్రుమనస్థమ్‌ । 

తతో నుకుర్యాద్విశదస్య తస్యా - 

న్తామోష్ట్రవర్యస్తరుచస్సితస్య // 44 
వదవిభాగము :- పుష్పమ్‌, ప్రవాళోపహితమ్‌, యది, స్యాత్‌, ముక్తాఫలమ్‌, వా, 
స్ఫుటవిద్రుమస్థమ్‌, తతః, అనుకుర్యాత్‌, విశదస్య, తస్యాః, తామోష్టపర్యన్తరుచః, స్మితస్య, 
అన్వయ్య(క్రమము :- పుష్పమ్‌, ప్రవాళోపహితమ్‌, స్యాత్‌, యది, ముక్తాఫలమ్‌, వా 
స్ఫుటవిద్రుమస్థమ్‌, స్యాత్‌, యది; తతః, విశదస్య, తామోష్టపర్యస్తరుచయః, తస్యాః, 
స్మితస్య, అనుకుర్యాత్‌. 
(్రతిపదార్థము :- పుష్పమ్‌ = తెల్లతామర మున్నగు పూవు, ప్రవాళోపహితమ్‌ = లేత 
చిగురునందు ఉంచబడినది, స్యాత్‌ యది = అయిన యెడల, ముక్తాఫలమ్‌ వా = ముత్యపు 
పూసయినను, స్ఫుటవిద్రుమస్థమ్‌ = నిర్మలమైన పగడమునందు ఉన్నట్టిది, (స్యాత్‌ యది) 
= (అయిన యెడల), తతః = ఆ పక్షమున, విశదస్య = స్వచ్చమైన, తామోష్టపర్యస్తరుచయః 
= ఎజ్జిని పెదవి యందు వ్యాపించిన కాంతికలదైన, తస్యాః = ఆ పార్వతీదేవియొక్క 
స్మితస్య = చిజునగవుకు, అనుకుర్యాత్‌ = సరిపోలును. 
తాత్పర్యము :- తెల్లతామరమున్నగు పూవు లేత చిగురు నందుంచబడినది ఐనయెడల 
ముత్యపుపూసయైనను నిర్మలపగడము నందున్నట్టిది అయిన యెడల, ఆ పక్షమున స్వచ్చమైన 
ఎఖ్జిని పెదవి యందు వ్యాపించిన కాంతి కలదైన ఆ పార్వతీదేవి యొక్క చిజునగవుకు 
సరిపోలును. 
విభక్తులు / క్రియలు :- 1) పుష్పమ్‌ - పుష్పమ్‌, పుప్పే, పుష్పాని; అకారాన్త నపుంసకలింగ పుష్ప శబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 2) ప్రవాళోపహితమ్‌ - ప్రవాళోపహితమ్‌, హితౌ, హితాన్‌, అకారాన్త పుంలింగ 
ప్రవాళోపహిత శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 3) యది - అవ్యయము. 4) స్యాత్‌ - క్రియ. 5) వా - 
అవ్యయము. 6) ముక్తాఫలమ్‌ - ఫలమ్‌, ఫలే, ఫలాని; అకారాన్త నపుంసకలింగ ఫల శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 7) తతః - అవ్యయము. 8) స్ఫుటవిద్రుమస్థమ్‌ - స్ఫుటవిద్రుమస్థమ్‌, విద్రుమస్థా, విద్రమస్సాన్‌, 
అకారాన్త పుంలింగ స్ఫుటవిద్రుమస్థ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 9) అనుకుర్యాత్‌ - క్రియ. 10) 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 115 


విశదస్య - విశదస్య, విశదయోః, విశదానామ్‌; అకారాన్త నపుంసకలింగ విశద శబ్దము, షటష్టీవిభక్తి ఏకవచనము. 
11) తస్యాః - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 12) 
తామోష్టపర్యస్తరుచః - రుచః, రుచోః, రుచానామ్‌; చకారాన్త నపుంసకలింగ రుచ్‌ శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 
13) స్మితస్య - స్మితస్య, స్మితయోః, స్మితానామ్‌; అకారాన్త నపుంసకలింగ స్మిత శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 
సమాసాలు :- 

1) ప్రవాళోపహితమ్‌ - (ప్రవాళే ఉపహితమ్‌, (స.త.); 

2) ముక్తాఫలమ్‌ - ముక్తా ఏవ ఫలమ్‌ (మయూరవ్యంసకాది కర్మధా.); 

3) స్ఫుటవిద్రుమస్థమ్‌ - స్ఫుటః చాసౌ విద్రుమశ్చ (కర్మధా.) ఇతి, స్ఫుటవిద్రుమః, 
స్ఫుటవిద్రుమే తిష్టతి (ఉపపదతత్పురుష ఇతి స్ఫుటవిద్రుమస్థః, తమ్‌; 

4) తామోష్టపర్యస్తరుచః - తామః చాసౌ ఓష్టః (కర్మధా.) తామోష్టః, తామోష్టే 
పర్యస్తా (స.త.) రుక్‌ యస్య (బహువ్రీహి) తస్య. 

సంధులు :- 

1) ప్రవాళ + ఉపహితమ్‌ = ప్రవాళోపహితమ్‌, గుణసన్టిః, ఆద్దుణః; 

2) స్యాత్‌ + ముక్తాఫలమ్‌ = స్యాన్ముక్తాఫలమ్‌, అనునాసికసస్థిః, “యరోలి_నునాసికే 
అనునాసికో వా (సూ. 8-4-44) రహలు తప్ప తక్కిన పదాంతమందలి హల్లులకు 
(యగ(ర్రులకు) అనునాసిక వర్ణము పరముగా నున్నచో ఆయా వర్గలకు 
సంబంధించిన అనునాసిక (ఇ మ జ ణ న) వర్ణమాదేశముగ వికల్పముగ 
వచ్చును; 

3) తతః + అనుకుర్యాత్‌ = తతో£౭_నుకుర్యాత్‌ = తతో౭_నుకుర్వాత్‌, ఉత్తాదేశసన్థిః, 
“అతోరో రప్లతాదవ్లతే సూ (6-1-109) తతస్‌ + అనుకుర్యాత్‌ = రుత్త్వాదెశ 
సంధిః, తదర్‌ + అనుకుర్యాత్‌ = ఉత్వాదేశసంధిః, తత + ఉ + అనుకుర్యాత్‌ = 
గుణము, తతో + అనుకుర్యాత్‌ = పూర్వరూపము, తతో౭ నుకుర్యాత్‌; 

4) తస్యాః + తామోష్టపర్యస్తరుచః = తస్యాస్తామోష్టపర్యస్తరుచః, విసర్దసస్థి; 

5) రుచః + స్మితస్య = రుచస్మ్మితస్య, విసర్దసస్థిః. 

వదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. పుష్పమ్‌ - పుష్యతి వికసతి యః । పుష్ప్‌ వికసనే + అచ్‌. 
శ్లో వువ్చుం వసవః కుసుమం ప్రనూనకం నుమనసః సమాఖ్యాతాః। 
అని హలాయుధకోశము 5 నామములు పేర్కొన్నది. 
శ్లో ఉవహోర్యాణి వుష్టాణి మమ కర్శవరాయణః । 
యో మాముపానయేద్‌ భూమే మమ కర్ణువథే స్థితః ॥ 
శ్లో వుష్పాణి తత్ర యావన్తి మమ మూర్ధని ధారయేత్‌ । 
నా కృత్వా వుష్ణులం కర్ణ మమ లోకాయ గచ్చతి॥ వరాహపురాణమ్‌ 


56 


116 మృణాళినీ వ్యాఖ్యా 


శ్లో వత్రం పుష్పం భలం తోయం మే భక్తా (ప్రయచ్చతి / 
తదహం భక్షువహృతమ్‌ అశ్నామి ప్రయతాత్మనః ॥ భ 9-26 
2. వా - (చాదులు, స్వరాదులు) అవ్యయము - అవ్యయకోశము (708) 
వికల్లోపమాన ద్వంద్వృసముచ్చయావధారణానవక్ల ప్తి వితర్భ వాదాఫూరణాదిషు వర్తతే, 
ఎ) వికల్చే - 'ధర్మార్గౌ యత్ర న స్యాతాం శుశ్రూషా వాపి తిద్విధా' మను. 2-112 
బి) _ఉపమానే - 'ఆశీవిషో వా సంక్రుద్ధః సూర్యో వాత్ర వినిర్ణతః | 
భీమో౭_న్తకో వా సమరే గదాపాణిరదృశ్యత ॥ మాఘే 4-35. 
సి) ద్వంద్వే-'సావా శమ్మోస్తదీయా వా మూర్తి రలమయీ మము కు.సం. 2-60 
డి) సముచ్చయే - 'వాయుర్వా త్వా మనుర్వా త్వా। తై.సం. -1-7-7-2 వాయుర్మనుశ్చేత్యర్థః 
ఇ)  అవధారణే- 'సుయోధనం వా న గుణైరతీతాః (కిరాత. 3-13) 
ఎఫ్‌) అనవక్షస్తా - “శస్త్రవేదమధిగమ్య తత్త్వతః కస్య వేహ భుజవీర్యశాలినః-కిరాత 13-62. 
జి) _వితర్మే - “కిం తే హిడిమృ ఏతైర్వా సుఖసుప్తెః ప్రబోధితైః 
హెచ్‌) పదపూరణే - 'దేవాసురగణాన్‌ వాపి సుగన్టర్వోరగాన్‌ భువి” రామా బాల. 25-38. 
కైయాదర్భము :- 1) స్యాత్‌ - అస (అస్‌) భువి ఉండుట. అదాదిప్రకరణమ్‌ (2) 
అకర్మకమ, అనిట్‌, పరస్కైపదీ. విధిలిజ్‌. ప్రథమపురుషరూపాలు: - స్యాత్‌-స్యాతామ్‌, స్యుః. 
2) అనుకుర్యాత్‌ - అను+కుర్యాత్‌ - డుకృజ్‌ (కృ) కరణే (చేయుట) తనాది ప్రకరణమ్‌ 
(8), సకర్మకమ్‌, అనిట్‌, (ఉభయ) పరస్మైపదీ, విధిలిజ్‌. ప్రథమపురుషరూపాలు : కుర్యాత్‌ 
- కుర్యాతామ్‌ - కుర్యుః. అను ఉపసర్గ. 
అలంకారములు : - ఇట '“అతిశయోక్ష్యలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము :- శ్లో/ నిమిత్తతో వచో యత్తు లోకాతిక్రాన్తగోచరమ్‌। 
మన్యన్తేల తిళయోక్తిం తామలజ్మారతయా యథా ॥ 81 
కావ్యాలంకారః - ద్వితీయః వరిచ్చేదః 
ఏదియో ఒక నిమిత్తమును పురస్మరించుకొని, లోకోత్తరమగు అర్థమునకు 
సంబంధించిన ఏ వచనము కలదో అట్టి అతిశయోక్తిని అలంకారముగా చెప్పుదురు. 
-బాలానందిని. 
తెల్లతామరపూవు లేత చిగురునందు ఉంచబడిన యెడల, ముత్యపుపూస నిర్మలమైన 
పగడము నందు ఉంచబడిన యెడల, అప్పుడే పార్వతీదేవి యొక్క చిబునగవుకు 
సరిపోలును అని చెప్పబడుటయే ఇట అతిశయోక్తి. 


LS 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 117 


శ్లో! స్వరేణ తసన్యామమృత (సుతేవ 

(పజల్లితాయామభిజాతవాచి । 

అప్పున్వవువ్లా ప్రతికూల శబ్దా 

డ్రోతుర్వితస్రీరివ తాద్యమానా ॥ 45 
వదవిభాగము :- స్వరేణ, తస్యామ్‌, అమృత'్రుతేవ, ప్రజల్పితాయామ్‌, అభిజాతవాచి, 
అపి, అన్యపుష్టా, ప్రతికూలశబ్దా, శ్రోతుః, వితస్తీః, ఇవ,తాడ్యమానా। 
అన్వయ(క్రమము :- అభిజాతవాచి, తస్యామ్‌, అమృత(స్రుతా, ఇవ, స్వరేణ, 
ప్రజల్పితాయామ్‌(సత్యామ్‌), అన్యపుష్టా, అపి, తాడ్యమానా, వితంత్రీః, ఇవ, (శ్రోతుః, 
ప్రతికూలశబ్దా (భవతి). 
(్రతివదార్ధము *- అభిజాతవాచి = మధురమైన వాక్కుగలదైన, తస్యామ్‌ = ఆ పార్వతీ 
దేవి, అమృత'స్రుతా ఇవ = అమృతమును స్రవించుచున్నట్లున్ను స్వరేణ = స్వరముతో, 
ప్రజల్పితాయామ్‌(సత్యామ్‌) = పలుకుచుండగ, అన్యపుష్టా అపి = కోయిల సైతము, 
తాద్యమానా=వాయింపబడుచున్న వితంత్రీః = విషయముగా కట్టబడిన తంత్రివలె, శ్రోతుః 
= వినువానికి, ప్రతికూలశబ్దా = అప్రియమైన నాదము కలది, (భవతి) = అగుచున్నది. 
తాత్సర్భము :- మధురమైన వాక్కుగలదైన ఆ పార్వతీదేవి అమృతమును ్రవించుచున్నట్లున్న 
స్వరముతో పలుకుచుందగ; కోయిల సైతము వాయింపబడుచున్న విషమముగా కట్టబడిన 
తంత్రివలె వినువానికి అప్రియమైన నాదముకలది అగుచున్నది. 
విభక్తులు / క్రియలు :-1) స్వరేణ - స్వరేణ, స్వరాభ్యామ్‌, స్వరైః; అకారాన్తపుంలింగ స్వరశబ్దము,తృతీయా 
విభక్తి ఏకవచనము. 2) తస్యామ్‌ - తస్యామ్‌, తయోః, తాసు; దకారాన్తస్రీలింగ తచ్చబ్దము, సప్తమీ విభక్తి ఏకవచనము. 
3) ఇవ - అవ్యయము. 4) అమృతస్రుతా - అమృతగస్తుతా, అమృత'స్రుద్య్భ్యామ్‌, అమృత/స్తుద్భిః, తకారాన్త సీలింగ 
్రుత్‌శబ్దము, తృతీయవిభక్తి ఏకవచనము. 4) ప్రజల్పితాయామ్‌ - ప్రజల్పితాయామ్‌, ప్రజల్పితయోః, ప్రజల్పితాసు; 
ఆకారాన్తస్త్రీలింగ ప్రజల్పితాశబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 5) అభిజాతవాచి - అభిజాతవాచి, అభిజాతవాచోః, 
అభిజాతవాక్షు; చకారాన్త స్త స్త్రీలింగ వాక్‌ శబ్దము, సప్తమీ విభక్తి ఏకవచనము. 6) అపి అవ్యయము. 7) ప్రతికూలశబ్లా 
- ప్రతికూలశబ్దా, (ప్రతికూల శబ్దే ప్రతికూల శబ్దాక ఆకారాన్తస్త్రీలింగ ప్రతికూల శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
8) శ్రోతుః - శ్రోతుః, శ్రోత్రోః, శ్రోత్యూణామ్‌; బుకారాన్తపులింగ శ్రోతృశబ్దము, షష్టీవిభక్తి ఏకవచనమ. 9) ఇవ - 
అన్యయము. 10) వితన్తీః - 11) తాడ్యమానా - తాద్యమానా, తాద్యమానౌ; తాద్యమానాః, ఆకారాన్త స్రీలింగ 
తాద్యమానా శబ్దము, ప్రధమా విభక్తి ఏకవచనము. 


సమాసాలు :- 1) అభిజాతవాచి - అభిజాతా వాక్‌ యస్యాః (బహువ్రీహి) సా, తస్యామ్‌. 2) 
అమృతస్టుతా - అమృతం (స్రవతీతి (ఉపపద తత్పురుష) తేన. 3) ప్రజల్పితాయామ్‌ - 
ప్రకర్షణ జల్పితా (ప్రాదితత్పు.) తస్యామ్‌. 4) అన్యపుష్టా - అన్వైః పుష్పా (తృ. త.). 5) 
వితన్తీః - విషమబద్దా తస్త్రీ (మధ్యమపదలోపి తత్పు). 6) ప్రతికూల శబ్బా - ప్రతికూలః 
శబ్దః యస్యాః (బహువ్రీహి) సా. 


వ్ర 


118 మృణాళినీ వ్యాఖ్యా 


సంధులు :- 1) అమృతస్రుతా + ఇవ = అమృతస్రుతేవ, గుణసన్ధి: 2) అపి + 
అన్యపుష్టా = అప్యన్యపుష్టా, యణాదేశసన్టిః, ఇకో యణచి. 3) శ్రోతుః + వితన్రీః = 
శ్రోతుర్వితస్తీః, విసర్గసన్థిః. 4) వితన్రీః + ఇవ = వితన్రీరివ, విసర్గసనిః 
పాఠాంతరాలు :- 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1.వితస్తీః:- విషమబద్దా తన్రీః వితన్రీరివ “విరుద్దా తనస్తీర్వితన్రీరితి ప్రాదిసమాసః. “అ 
త్యూస్తూ తన్రీభ్య ఈక అ తగ్రిధాతో రౌణాదిక ఈప్రత్యయః. జీబబావాన్న న. = 
ఇతి సులోపః తదుక్తమ్‌. 
జి) శ్లో! _ అవీ లక్ష్మి తరీ తన్తీ హ్రీ ధీ శ్రీణాముణాదితః। 
గ్రీలింగానామమీషాం తు న నులోవః కదాచన॥। ఇతి. 
ఏతే జీబన్తా నభవస్తీ నభవన్తీత్యర్ధః 


వితస్తీ the wrong string which produces a discordant note. 


--- నంజీవనీ వ్యాఖ్యా. 


“ఉత్పాద్యానాం స్వరాదీనాం విహితం తాడనక్రమమ్‌। 
వినా వా తాడ్యతే మందైః సా వితన్రీరి హోచ్యతే! 
వితస్తీ is a badly tuned lute. 

అలంకారములు :- 1) అత్రామృత స్రుతేత్యుత్రేక్షా మాధురృసాపమాళ్యాదనకః 
పరభృతావిరుతాద్‌ దేవీ సంజల్పితస్య వ్యతిరేకం ద్యోతయతి, ప్రతికూలశబ్ద శ్చ 
తమభిద్యోతయతీతి వ్యతిరేకాలంకారో ధ్వన్యతే - * వివరణమ్‌” వాఖ్యా. 
2) ఉపమాలంకారము: - పార్వతీదేవి మృదుమధురసర్వముతో పలుకుచుండ, కోయిల 
స్వరము, విషమముగా కట్టబడిన తంత్రి స్వరము వలె ఉన్నదని వర్ణింపబడుటచే ఇట 
ఉపమాలంకారమున్నదని చెప్పబడుచున్నది. 
లక్షణము. - సామ్యం వాచ్యమవైధర్య్యం వాక్షైక్య “ఉపమా” ద్వయోః। -సాహిత్యదర్చ్పణే, 10-14. 


LS 


శ్లో ప్రవాతనీలోత్తలనిర్విశేష - 
యధీరవి(పేక్షితమాయతాక్ష్యా । 
తయా గృహీతం ను మృగాజనాభ్య 
స్తతో గృహీతం ను మృగాజ్ఞనాభిః ॥ 46 
వదవిభాగము :- ప్రవాతనీలోత్సలనిర్విశేషమ్‌, అధీరవిప్రేక్షితమ్‌, ఆయతాక్ష్యా, తయా, 
గృహీతమ్‌, ను, మృగాబ్దనాభ్యః, తతః, గృహీతమ్‌, ను, మృగాబ్దనాఖిః. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 119 


అన్వయడక్రమము :- ప్రవాత... శేషమ్‌, అధీర...తమ్‌, ఆయతాక్ష్యా, తయా, మృగాజ్ఞనాభ్యః, 
గృహీతమ్‌, ను, మృగాజ్ఞనాభిః, తతః, గృహీతమ్‌, ను. 

ప్రతిపదార్ధము :- ప్రవాతనీలోత్పలనిర్విశేషమ్‌ = గాలి ఎక్కువగ వీస్తున్న ప్రదేశమున 
నల్లకలువల కంటె భేదము లేనిదైన, అధీరవి(ప్రేక్షితమ్‌ = బెదురు చూపు, ఆయాతాక్ష్యా = 
విశాలములైన నేత్రములు గలదైన, తయా = ఆ పార్వతీదేవి చేత, మృగాబ్దనాభ్యః = 
ఆడులేడుల నుండి, గృహీతమ్‌ ను = గ్రహింపబడెనదా!, మృగాబ్దనాభిః = ఆడులేడుల 
చేత, తతః = ఆమె (పార్వతీదేవి) వలన నుండి, గృహీతమ్‌ ను = గ్రహింపబడెనదా!. 
తాత్పర్యము :- గాలి ఎక్కువగ వీస్తున్న ప్రదేశమున నల్లకలువలకంటె భేదములేనిదైన 
బెదురుచూపు, విశాలనేత్రములుగలదైన ఆ పార్వతీదేవి చేత ఆడులేడులనుండి 
(గహింపబడెనదా! ఆడులేడులచేత ఆ పార్వతీదేవి గ్రహింపబడినదా! 

విభక్తులు / క్రియలు :- 1) ప్రవాతనీలోత్పలనిర్విశేషమ్‌ - నిర్విశేషమ్‌, నిర్విశేషే, నిర్విశేషాణి; అకారాన్త 
నపుంసకలింగ '..నిర్విశేషు శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 2) అధీరవిప్రేక్షితమ్‌ - అధీరవి్రేక్షితమ్‌, 
అధీరవి ప్రేక్షితే, అధీరవి ప్రేక్షితాని; అకారాన్త నపుంసకలింగ అధీరవి ప్రేక్షిత శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
3) ఆయతాక్ష్యా - ఆయతాక్ష్యా, అయతాక్షిభ్యామ్‌, అయతాక్షిభిః; ఇకారాన్త స్త్రీలింగ ఆయతాక్షి శబ్దము, తృతీయావిభక్తి 
ఏకవచనము. 4) తయా - తయా, తాభ్యామ్‌, తాభిః; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 
5) గృహీతమ్‌ - గృహీతమ్‌, గృహీతే, గృహీతాని; అకారాన్త నపుంసకలింగ గృహీత శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము, 6) ను - అవ్యయము. 7) తతః - అవ్యయము. 8) మృగాబ్దనాభ్యః - మృగాబ్బనాయాః, 
మృగాజ్ఞనాభ్యామ్‌, మృగాజ్ఞనాభ్యః; ఆకారాన్త స్రీలింగ “'మృగాబ్దనా” శబ్దము, పంచమీవిభక్తి బహువచనము. 
9)మృగాజ్లనాభిః - మృగాబ్బ్దనయా, మృగాజ్ఞనాభ్యామ్‌, మృగాబ్గనాభిః; ఆకారాన్త స్రీలింగ “'మృగాజ్దనా” శబ్దము, 
తృతీయావిభక్తి బహువచనము. 

సమాసాలు: - 

1) ప్రవాతనీలోత్పలనిర్విశేషమ్‌ - ప్రవాతమ్‌-ప్రకృష్ణా వాతా యత్ర (స.త.) తత్‌ 
ప్రవాతమ్‌, నీలోత్సలమ్‌ - నీలజ్వా తద్‌ ఉత్సలమ్‌ (కర్మధా.) నిర్విశేషమ్‌ - 
విశేషాత్‌ నిర్ణతమ్‌ (ప్రాదితత్తు. ); ప్రవాతే నీలోత్సలమ్‌ (స.త.) ప్రవాతనీలోత్పలమ్‌; 
ప్రవాతనీలోత్సలాత్‌ నిర్విశేషమ్‌ (పం.త.); 

2) అధీరవిప్రేక్షితమ్‌ - న ధీరమ్‌ (నజ్‌తత్తు.) అధీరమ్‌; విప్రేక్షితమ్‌ - ప్రకృష్ణమ్‌ 
ఈక్షితమ్‌ (ప్రాదితత్తు.) ప్రేక్షితమ్‌, విశిష్టజ్బు తత్‌ ప్రేక్షితమ్‌ - విప్రేక్షితమ్‌ 
(కర్మధా.) అధీరజ్బు తత్‌ విప్రేక్షితమ్‌ (కర్మధా.); 

3) ఆయతాక్ష్యా - ఆయతే అక్షిణీ యస్యాః (బహువ్రీహి) సా, తయా; 

4) మృగాబ్దనాభ్యః - మృగాణాం అంగనాః (షత.) తాభ్యః, 

ర మృగాబ్దనాఖీః - మృగాణాం అంగనాః (షత. ) తాభిః. 

సంధులు :- 1) మృగ + అంగనాభ్యః = మృగాంగనాభ్యః, సవర్ణదీర్షసన్టిః, 
2) అంగనాభ్యః + తతః = అంగనాభ్యస్తతః, విస 


౨6 
a 8 
౨౭9 


58 


120 మృణాళినీ వ్యాఖ్యా 


వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. ఆయతాక్షిః - విశాలములైన కన్నులు -సౌందర్యమునకు గుర్తుగా భావింతురు. 
శ్లో॥ గతం భయం భీరు సురారినమృవం 
(తిలోకరక్షీ మపొమా పొ వజిణః । 
తదేతదున్మీలయ చక్షురాయతం 
నిశావసానే నలినీవ వంకజమ్‌ ॥ విక్రమోర్వశీయమ్‌ 1-6 
శ్లో! వ్రియమితి వనితా నితాన్తమాగః న్మరణసరోషకషాయితాయతాకీ | 
చరణగతనభీవచో9_నురోధాల్సిల.... శిశుపాలవధే, 7-11 
ఈ శ్లోకభావానికి కించిత్‌ తుల్యమైన భావముగల ఈ దిగువనీయబడిన శ్లోకములను 
పరిశీలించగలరు. 
శ్లో _ వరస్పురాక్షిసాద్ధ శ్రమదూరోజ్ఞి తవర్శను ॥ 
మృగద్వన్హేమ వళశ్ళన్తా న్యన్ధనాబద్ధద్దుష్టిము ॥ రఘువంశమ్‌ 1-40 
“రథము సమీపించుటవలన బెదిరి, దారిని విడిచి, దగ్గరనే నిలిచినవై, వారి రథముపైనే 
తమ చూపులను నిలిపిన, లేళ్ళు జంటలయందు ఒకరొకరి కన్నుల పోలికను చూచుకొనుచు 
ఆ దంపతులు ఆశ్రమము వైపునకు సాగిరి. -శర్మ 
శ్లో! అవి దృష్టవాననీ మమ ప్రియాం వనే? కథయామి తే తదువలక్షణం శృణు! 
వృుథులోచనా నహచరీ యథైవ నుభగం తథైవ ఖలు సావి వీక్షతే / 
విక్రమోర్వాశీయమ్‌ 4-82. 
శ్లో అత్వన్తమాత్మనద శేక్షణవల్లభాభిరోహో నివత్స్యతి సమం వారిణాంకనాథిః । 
అభిజ్ఞాన శాకున్తలమ్‌ -1 
అలంకారములు :- “ఉహత్రేక్షా మటియు 'సందేహాలంకారములున్సు, వాటి కలయికచే 
నిట సంకరాలంకారమున్నదని చెప్పదగును. ల్ల 


శ్లో తస్యాళ్ళలాకాజ్ఞఃననిర్మితేవ 
కాన్మిర్భు వోరాయతలేఖయోర్యా / 
తాం వీక్ష్య లీలాచతురామనజ్ఞః 
న్వచావసౌన్దర్యమదం ముమోచ ॥ 47 
పదవిభాగము :- తస్యాః, శలాకాజ్ఞననిర్శితా, ఇవ, కాన్తిః, (భువోః, ఆయతలేఖయోః, 
యా, తామ్‌, వీక్ష్య, లీలాచతురామ్‌, అనజ్ఞః, స్వచాపసౌనర్యమదమ్‌, ముమోచ. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 121 


అన్వయ(క్రమము :- ఆయతలేఖయోః, తస్యాః, భ్రువోః, శలాకాజ్ఞననిర్మితా, ఇవ, యా, 
కాన్తిః, లీలాచతురామ్‌, తామ్‌, వీక్ష్య, అనజ్ఞః, స్వచాపసౌనర్యమదమ్‌, ముమోచ. 
(్రతివదార్ధము = ఆయతలేఖయోః = పొడవగురేఖలు కల, తస్యాః = ఆ పార్వతీదేవి 
యొక్క భ్రువోః = కనుబొమ్మల సంబంధమగు, శలాకాళ్యననిర్మితా + ఇవ = కాటుక 
పుడకతో నిర్మించబడినది వలెనున్న యా = ఏ, కాన్తిః = కాంతి కలదో, లీలాచతురామ్‌ 
= విలాసము చేత సొబగుగా నున్న తామ్‌ = ఆ కాంతిని, వీక్ష్య = చూచి, అనబ్దః = 
మన్మథుడు, స్వచాపసౌన్టర్యమదమ్‌ = తన వింటి చక్కదనము వలని గర్వమును, ముమోచ 
= విడిచిపెట్టెను. 

తాత్పర్యము = పొడవగు రేఖలు కల ఆ పార్వతీదేవి యొక్క కనుబొమ్మల సంబంధమగు 
కాటుక పుడకతో నిర్మించబడినది వలెనున్న ఏ కాంతి కలదో, విలాసము చేత సొబగుగా 
నున్నఆ కాంతిని చూచి, మన్మథుడు తన వింటి చక్కదనము వలని గర్వమును విడిచిపెట్టెను. 
విభక్తులు / క్రియలు :- 1) తస్యాః - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, షష్టీవిభక్తి 
ఏకవచనము. 2) ఇవ - అవ్యయము. 8) శలాకాంజననిర్మితా - నిర్మితా, నిర్మితే, నిర్మితాః; ఆకారాన్త స్రీలింగ 
నిర్మితా శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 4) కాన్తిః - కాన్తిః, కాన్తీ, కాంత; ఇకారాన్త స్రీలింగ కాంతి శబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 5) (బ్రువోః - భ్రువః (భ్రువాః), భ్రువోః, భ్రూణామ్‌ (భ్రువామ్‌); ఊకారాన్త స్రీలింగ 
“భూ” శబ్దము, షష్టీ విభక్తి ద్వివచనము. 6) ఆయతలేఖయోః - ఆయతలేఖాయాః, ఆయతలేఖయోః, 
ఆయతలేఖానామ్‌; ఆకారాన్త స్రీలింగ ఆయతలేఖా శబ్దము, షటష్టీవిభక్తి ద్వివచనము. 7) యా-యా, యే, యాః 
దకారాన్త స్రీలింగ యచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 8) తామ్‌ - తామ్‌, తే, తాః; దకారాన్త స్రీలింగ 
తచ్చబ్దము, ద్వితీయావి భక్తి ఏకవచనము. 9) వీక్ష్య - ల్యబన్తము (వఏ+ఈక్ష్య+క్వా). 10) లీలాచతురామ్‌ - 
లీలాచతురామ్‌, లీలాచతురే, లీలాచతురాః; అకారాన్త స్త్రీలింగ లీలాచతురా శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
11) అనబ్జః - అనజ్ఞః, అనజ్లా, అనజ్లాః; అకారాన్త పుంలింగ అనజ్ఞ శబ్దము, (ప్రథమావిభక్తి ఏకవచనము. 12) 
స్వ..మదమ్‌ - మదమ్‌, మదౌ, మదాన్‌; అకారాన్త పుంలింగ మద శబ్దము, ద్వితీయావి భక్తి ఏకవచనము. 183) 
ముమోచ - క్రియ. 


సమాసాలు :- 
1) ఆయతలేఖయోః - ఆయతా లేఖా యయోః (బహువ్రీహి) తే ఆయతలేఖే, తయోః; 
2) శలాకాంజననిర్మితా - శలాకాయాః అంజనమ్‌ (ష.త.) శలాకాంజనమ్‌, తేన 
నిర్మితా (తృ.త. ); 
3) లీలాచతురామ్‌ - లీలయా చతురా (తృ.త.) తామ్‌; 
4) స్వచాపసౌన్టర్యమదమ్‌ - స్వః చాపః (కర్మధా.) స్వచాపః, స్వచాపస్య సౌందర్యమ్‌ 
(షత), స్వచాపసౌందర్యస్య మదః (ష.త.) తమ్‌. 
సంధులు: - 
1) తస్యాః + శలాకా = తస్యాశ్ళలాకా, శ్చుత్వసంధిః, స్తో శ్చునా శ్చుః; 
2) శలాక + అంజన = శలాకాంజన, సవర్దదీర్హసన్థి:, అకః సవర్డే దీర 


39 


122 మృణాళినీ వ్యాఖ్యా 


3) నిర్మితా + ఇవ = నిర్మితేవ, గుణసంధిః, ఆద్దుణః; 

4) కాన్తిః + భ్రువోః = కాన్తిర్ఫువోః, రుత్వాదేశసనిః, 

ర్‌) భ్రువోః + ఆయత = భ్రువోరాయత, రుత్వాదేశసన్షిః, 

6) లేఖయోః + యా = లేఖయోర్యా, రుత్వాదేశసన్థిః 
పొఠాంతరాలు :- 1. ఆయతలేఖయోః - ఆయతలేఖయోః - ఆనతలేఖయోః - 
ఆనతరేఖయోః. 2) లీలాచికురా - లీలాచతురా. 3) యా - సా. 
పదవుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. ఆయతలేఖయోః - ఆయతరేఖయోః - ఆనతలేఖయోః - ఆనతరేఖయోః 

ఎ) ఆయతాలేఖా తయోః Whose outline is long or broad. This is the 
reading of Mallinadha. The Trivendram edition reads ఆనతరేఖాయోర్యా 
(The printed text reads... ఆనతరేఖయోర్వా. It is clear from the 
commantaries there, that the text ought to be indicated above) 
Which is decided better. ఆనతా (Bent) లేఖా (Lion, Form) యయోః, 
Whose form is bent or curved. Curved Eyebrows known to be a 
sign of beauty. Such is not the case with ఆయతలేఖత్వ, which, infact 
has no propriety whatsoever with reference to the eyebrows. The 
readings సా for య also improves the sense and gets rid of the 
clumsiness involved in the reading with యా. Instead of saying 
యా కాన్తిః తాం వీక్ష్య, the poet could have easily said కాన్తిం వీక్ష్య. సా 
would mean తథావిధా 1.6. Indescribable. If we read ఆనతరేఖయోః సా 
యాం వీక్ష్య, the whole would be one secentance. - Karmakar. 
(కైయాదర్భము :- ముమోచ - ముచ్చ (ముచ్‌) మోచనే (విడుచుట) తుదాది ప్రకరణమ్‌ 
(6), సకర్మకమ్‌, అనిట్‌ (ఉభయపదీ) పరస్మైపదీ. లిట్‌. 

(6.ముచ్‌, 7.విద్‌, 8.సిచ్‌ ధాతువులకు '“శేముచాదీనామ్‌” (సూ 7-1-59) అను 
సూత్రముచే 'నుమ్‌ (న్‌) ఆగమము చెప్పబడినది. 

ముచ్‌+అ+తి - మున్‌చ్‌+అ+తి - ముంచ్‌+అ+తి (నకారమునకు అనుస్వారము) 
- ముఇచ్‌+అ +తి(అనుస్వారమునకు పరసవర్ణము) = ముజ్బుతి) 

లిట్‌ (వథమవురుషరూపాలు : ముమోచ - ముముచతుః - ముముచుః 
అలంకారములు : - ఇట '“అతిశయోక్ష్యలంకారిమున్నదని చెప్పదగును. 
మూ : వివక్షా యా విశేషస్వ లోక నీమాతివర్తినీ ॥ 


అసావతిశయోక్తిః స్వాదలంకారోత్తమా యథా /  కావ్యదర్భః 2-214 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 123 


ఏ అలంకారమునకైనను మూలము విచిత్రవర్ణనము. లోకములో మామూలుగ కనబడని 
విధమున వర్ణించుట. ఇదియే అతిశయోక్తి స్వరూపము. కావుననే అతిశయోక్తి 
సర్వాలంకారమూలము. గాన అది అలంకారోత్తమము. భామహుడు కూడ అతిశయోక్తియే 
వక్రోక్తి యని చెప్పుచు - 

'సైషా సర్వైవ వక్రోక్తిరనయార్లో విభావ్యతే । 
యత్నో9 స్వాం కవినా కార్యః కోల లంకారోనయా వినా॥/” 
(అని చెప్పియున్నాడు. కావ్వాలంకారము 11-85) -బాలానందిని క్ల 


శ్లో లజ్ఞా తిరశ్చాం యది చేతని స్యా - 

దసంశయం వర్వతరాజువుత్రాః I 

తం కేశపాశం (ప్రసమీక్ష్య కురు - 

ర్వాలవ్రీయత్వం శిథిలం చమర్యః ॥ 48 
పదవిభాగము :- లజ్జా, తిరశ్చామ్‌, యది, చేతసి, స్యాత్‌, అసంశయమ్‌, పర్వతరాజపుత్రాః, 
తమ్‌, కేశపాశమ్‌, ప్రసమీక్ష్య, కుర్యుః, వాలప్రియత్వమ్‌, శిథిలమ్‌, చమర్యః। 
అన్వయ(క్రమము :- తిరశ్చామ్‌, చేతసి, లజ్ఞా, స్యాత్‌, యది, అసంశయమ్‌, 
పర్వతరాజపుత్రాః, తమ్‌, కేశపాశమ్‌, ప్రసమీక్ష్య, చమర్యః బాల ప్రియత్వమ్‌, శిథిలమ్‌, 
కుర్యుః। 
(్రతివదార్ధము :- తిరశ్చామ్‌ = తిర్యగ్గంతువులకు, చేతసి = మనస్సు నందు, లజ్ఞా = 
సిగ్గు, స్యాత్‌ యది = ఉన్న యెడల, అసంశయమ్‌ = నిస్సందేహముగా, పర్వతరాజపుత్ర్యాః 
= పార్వతీదేవి యొక్క తమ్‌ = ఆ, కేశపాశమ్‌ = కేశపాశమును (తలకట్టును), ప్రసమీక్ష్య 
= చూచి, చమర్యః = చమరాంగనలు, వాలప్రియత్వమ్‌ = తోకలయందలి ప్రీతిని, శిథిలమ్‌ 
= సడలిన దానినిగా, కుర్యుః = చేయుదురు. 
తాత్పర్యము :- తిర్యక్‌ జంతువులకు మనస్సున సిగ్గు ఉన్న యెడల నిస్సంశయముగా 
పార్వతీదేవియొక్క ఆ తలకట్టును చూచి చమరాంగనలు తోకలయందలి ప్రీతిని సడలిన 
దానినిగా చేయుదురు. 
విభక్తులు / (క్రియలు :- 1) లజ్ఞా - లజ్జా, లజ్జే, లజ్జా ఆకారాన్త స్త్రీలింగ లజ్ఞాశబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 2) తిరశ్చామ్‌ - తిరశ్చః, తిరశ్చోః, తిరశ్చామ్‌, చకారాన్త పుంలింగ తిర్యఇష్ట్‌ శబ్దము, షష్టీవిభక్తి 
బహువచనము. 3) యది - అవ్యయము. 4) చేతసి - చేతసి, చేతసోః, చేతఃసు; సకారాన్త నపుంసకలింగ చేతస్‌ 
శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 5) స్యాత్‌ - క్రియ. 6) అసంశయమ్‌ - అవ్యయము. గ్రా పర్వతరాజపుత్రాః 
- పుత్రాః, పుత్రోః, పుత్రీణామ్‌; ఈకారాన్త స్తీలింగ పర్వతరాజపుత్రీ శబ్దము, షట్టీవిభక్తి ఏకవచనము. 8) తమ్‌ - 
తమ్‌, తౌ, తాన్‌; దకారాన్త పుంలింగ తచ్చబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 9) కేశపాశమ్‌ - కేశపాశమ్‌, 
కేశపాశౌ, కేశపాశాన్‌; అకారాన్త పుంలింగ కేశపాశ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 10) ప్రసమీక్ష్య - 


60 


124 మృణాళినీ వ్యాఖ్యా 


ప్ర+సమ్‌ +ఈక్ష్య+క్యా, ల్యబన్తము. 11) కుర్యుః - క్రియ. 12) వాలప్రియత్వమ్‌ - వాలప్రియత్వమ్‌, వాలప్రియత్సే, 
వాలప్రియత్వాని; అకారాన్త నపుంసకలింగ వాలప్రియత్వ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 13) శిథిలమ్‌ - 
శిథిలమ్‌, శిథిలే, శిథిలాని; అకారాన్త శిథిల శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 14) చమర్యః - చమరీ, 
చమర్యా, చమర్యః; ఈకారాన్త స్రీలింగ చమరీ శబ్దము, (ప్రథమావిభక్తి బహువచనము. 
నవమాసాలు :- 
1) అసంశయమ్‌ - సంశయస్య అభావః (అవ్యయీభావసమాసము); 
2) పర్వతరాజపుత్ర్యాః - పర్వతానాం రాజా (షత.) పర్వతరాజః, పర్వతరాజస్య 
పుత్రీ (షత.) తస్యాః 
3) కేశపాశమ్‌ - కేశానాం పాశః (షత.) తమ్‌; 
4) వాలప్రియత్వమ్‌ - వాలాః ప్రియా యాసామ్‌ (బహువ్రీహి) తాః, వాలప్రియాః 
తాసాం భావః. 
సంధులు: - 
1) స్యాత్‌ + అసంశయమ్‌ = స్యాదసంశయమ్‌, జశ్వమ్‌, ర్సులాం జశో౨ నే. 
2) కుర్యుః + వాల ప్రియత్వమ్‌ = కుర్యుర్వాలప్రియత్వమ్‌, విసర్తసన్థిః. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. ఈ శ్లోకభావానికి కించిత్‌ వైవిధ్యమున్న ఈ శ్లోకాన్ని చూడండి. 
శ్లో వృదువవనవిభిన్నో మత్తియాయా వినాశాద్‌ 
ఘనరుచిరకలాపో నిఃనవత్నోలి_ స్వ జాతాః । 
రతివిగళితబన్దే కేశపాశే నుకేశ్వాః 
నతి కునుమననాథే కం వారేదేష బర్హీ ॥ విక్రమోర్వశీమమ్‌ 3-10 
(Here the hair are compared to the peacock's plumage) 
2. అజ్ఞా - ఎ) లజ్జనమితి, లస్ట్‌ వ్రీడనే + 'గురోశ్చ హలః ఇతి అ, టాప్‌ అంతఃకరణ 
వృత్తి విశేషః 
శ్లో (హ్రీర్లజ్ఞాపత్రపా బీదా త్రపా మన్దాక్షముచ్చతే n 567 
అని హలాయుధకోశము 6’ నామములను అందించుటయే కాక 'వివృతి ఈ శ్లోకాన్నే 
- ఈ పదవివరణకు ఉదాహరణగా ఇచ్చినది. 
బి) “కామాతురాణాం న భయం న లజ్జ -సుభాషితమ్‌. 
సి) శ్లో స త్వం నివర్తస విహాయ లజ్ఞాం 
గురోర్భవాన్‌ దర్శితళివ్యభిక్తిః  -రఘువంశమ్‌ 2-40. 
౨) తిరజప్‌ - తిరళ్ళః, తిరశ్చోః, తిరశ్చామ్‌ - షష్టీవిభక్తిరూపాలు ఇవి. ప్రథమా విభక్తి 
ఏకవచన రూపం, తిర్యజ్‌. తిర్‌-కుటిలం, అంచతి-గచ్చతి-ఇతి విగ్రహే పూర్వవత్‌ 
క్విన్నాదేశోత్తరం, 'తిరసస్తిర్యలో పే” ఇతి తిరసః - తిర్యాదేశే యణి కృత్వాదికం పూర్వవత్‌ 
- బృహశబ్దకుసుమాకరః 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 125 


(కైయాదర్భము :- 1) స్యాత్‌ - 44 శ్లోకభాగవ్యాఖ్యను చూడగలరు. 
2) కుర్యుః - డుకృజ్‌ (కృ) కరణే (చేయుట) తనాదిప్రకరణమ్‌ (8). సకర్శకమ్‌, 
అనిట్‌, (ఉభయ) పరస్పైపదీ. విధిలిజ్‌. ప్రథమపురుష బహువచనరూపము. 
ప్రథమపురుషరూపాలు - కుర్యాత్‌ - కుర్యాతామ్‌ - కుర్యుః 
అలంకారములు : - ఇట 'కావ్యలింగాలంకారిమున్నదని చెప్పదగును. 
“ఏదైనా ఒక విషయం చెప్పి దానికి హేతువు చెప్పడం కావ్యలింగాలంకారము” 
ఆడుచమరీమృగములు పార్వతీదేవి కేశపాశమును చూచి, తమ కేశపాశము పైనున్న 
విశేషాదరమును వీడినవిగా చెప్పబడుటచే నిది 'కావ్యలింగాలంకారిమని చెప్పబడును. 
లక్షణము :- “హేతోర్వాక్యవదార్జేత్వే కావ్యలింగముదాహ్మతమ్‌'. ల్ల 


శ్లో॥ నర్యోపమాదవ్యసముచ్చయేన 

యథానవవేళశం వినివేళితేన । 

నా నిర్హితా విళ్ళనజా ప్రయత్నా 

దేకస్టసౌన్టర్యదిద్ధుక్షయేవ ॥ 49 
పదవిభాగము :- సర్వ...యేన, యథాప్రవేశమ్‌, వినివేశితేన, సా, నిర్మితా, విశ్వసృజా, 
ప్రయత్నాత్‌, ఏకస్థసౌందర్యదిదృక్షయా, ఇవ. 
అన్వయక్రమము :- సా, విశ్వసృజా, ఏకస్ట...యా, ఇవ, ప్రయత్నాత్‌, యథాప్రవేశమ్‌, 
వినివేశితేన, సర్వో..యేన, నిర్మితా. 
(్రతిపదార్థము “-సా=ఆ పార్వతీదేవి, విశ్వసృజా = బ్రహ్మచేత, ఏకస్థసౌన్షర్యదిదృక్షయా 
= ఒకచోటనున్న అన్ని అందములను చూచుటయందలి కోరిక చేత, ఇవ = వలె, 
ప్రయత్నాత్‌ = పూనికతో, యథాప్రవేశమ్‌ = ఆయాచోట, వినివేశితేన = ఉంచబడిన, 
సర్వోపమాద్రవ్యసముచ్చయేన = సమస్తమైన సాటి వస్తువుల సమూహముతో, నిర్మితా = 
సృజింపబడెను. 
తాత్పర్యము :- ఆ పార్వతీదేవి, (బ్రహ్మచేత ఒకచోటనున్న అన్ని అందములను 
చూచుటయందలి కోరిక చేత వలె పూనికతో ఆయాచోట ఉంచబడిన సమస్తమైన సాటి 
వస్తువుల సమూహముతో సృజింపబడెను. 
విభక్తులు / క్రియలు :- 1) సా - సా, తే, తాః దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
2) విశ్వసృజా - విశ్వసృజా, విశ్వసృగ్భ్యామ్‌, విశ్వసృగ్భిఖ జకారాన్త పుంలింగ విశ్వసృజ్‌ శబ్దము, తృతీయావిభక్తి 
ఏకవచనము. 8) ఏకస్థసౌన్దర్యదిదృక్షయా - దిదృక్షయా, దిదృక్షాభ్యామ్‌, దిదృక్షాభిః; ఆకారాన్త స్త్రీలింగ దిదృక్షా 
శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 4) ఇవ - అవ్యయము. 5) ప్రయత్నాత్‌ - ప్రయత్నాత్‌, ప్రయత్నాభ్యామ్‌, 
ప్రయత్నేభ్యః అకారాన్త పుంలింగ ప్రయత్న శబ్దము, పంచమీవిభక్తి ఏకవచనము. 6) యథాప్రవేశమ్‌ - అవ్యయము. 


61 


126 మృణాళినీ వ్యాఖ్యా 


7) వినివేశితేన - వినివేశితేన, వినివేశితాభ్యామ్‌, వినివేశితైః; అకారాన్త పుంలింగ వినివేశిత శబ్దము, తృతీయావిభక్తి 
ఏకవచనము. 8) సర్వ...యేన - సముచ్చయేన, సముచ్చయాభ్యామ్‌, సముచ్చయైః; అకారాన్త పుంలింగ 
“సర్వ...సముచ్చయి” శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 9) నిర్మితా - నిర్మితా, నిర్మితే, నిర్మితాః, ఆకారాన్త 
ప్రీలింగ నిర్మితా శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 

సమాసాలు :- 

1) విశ్వసృజా - విశ్వం సృజతీతి (ఉపపదతత్స్పురుషు తేన; 

2) ఏకస్థ సౌన్దర్యదిదృక్షయా - ఏకస్మిన్‌ తిష్టతీతి ( ఉపపదతత్పురుష్సు ఏకస్థం 
సౌనర్యమ్‌ (కర్మధా. ) ఏకస్థసౌర్దన్యమ్‌; ఏకస్థసౌన్దర్యస్య దిదృక్షా (షుత.) తయా; 

3) ప్రయత్నాత్‌ - ప్రకృష్ణః యత్నః (ప్రాది), ప్రయత్న, తస్మాత్‌. 

4) యథాప్రవేశమ్‌ - ప్రదేశమ్‌ అనతిక్రమ్య (అవ్యయీభావసమాసము); 

5) వినివిశితేన - విశేషేణ నివేశితః (సుప్పుపా); 

6) సర్వోపమాద్రవ్యసముచ్చయేన - ఉపమాయా ద్రవ్యాణి (ష త.) ఉపమా ద్రవ్యాణి, 
సర్వాణి చ తాని ఉపమాద్రవ్యాణి (కర్మధా. ) సర్వోపమా ద్రవ్యాణి, సర్వోపమా 
ద్రవ్యాణాం సముచ్చయః (షత.) తేన. 

సంధులు :- 

1) సర్వ + ఉపమా = సర్వోపమా, గుణసన్టిః, ఆద్దుణః; 

2) దిదృక్షయా + ఇవ = దిదృక్షయేవ, గుణసన్షిః. 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. ఈ శ్లోకసారాంశాన్ని వివరించే భాగము 'మేఘదూతము” నందలి 

“తన్వీశ్వామా శిఖరి దశనా .... ధాతుః” 78 

ఇట మేఘదూతమునకు నే జేసిన 'మృణాళినీ వ్యాఖ్య చూడగలరు. 

అలంకారములు :- ఇట “ఉత్రేక్షాలంకారుమున్నదని చెప్పదగును. త్ల 


అవతారికా :- నారదాగమనమ్‌. (నారదుని ఆగమనము) 
శ్లో॥ తాం నారదః కామచరః కదాచి - 
తృన్వాం కిల (పేక్ష్య వితున్సమీపే ॥ 
సవమాదిద్దేశెకవధూం భవిటత్రీం 
(పేమ్లా శరీరార్హహరాం హారస్య ॥ 50 
పదవిభాగము :- తామ్‌, నారదః, కామచరః, కదాచిత్‌, కన్యామ్‌, కిల, ప్రేక్ష్య, పితుః 
సమీపే, సమాదిదేశ, ఏకవధూమ్‌, భవి(త్రీమ్‌, ప్రేమ్హా, శరీరార్థహరామ్‌, హరస్య. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 127 


అన్వయ(క్రమము :- కామచరః, నారదః, కదాచిత్‌, పితుః, సమీపే, కన్యామ్‌, తామ్‌, 
ప్రేక్ష్య, కిల, ప్రేమ్దా, హరస్య, శరీరార్థహరామ్‌, ఏకవధూమ్‌, భవిత్రీమ్‌, సమాదిదేశ. 
(్రతివదార్ధము “= కామచరః = స్వేచ్చావిహారియగు (కామగమనశక్తి గల), నారదః = 
నారదుడు, కదాచిత్‌ = ఒకనాడు, పితుః = తండ్రియైన హిమవంతుని యొక్క సమీసే = 
చెంతను, కన్యామ్‌ = అవివాహితయగు, తామ్‌ = ఆ పార్వతిని, (ప్రేక్ష్య = చూచి, డ్రేమ్డా 
కిల = ఆప్యాయత చేతను (వాత్సల్యము), హరస్య = శివుని యొక్క శరీరార్థహరామ్‌ = 
దేహార్ధభాగమును గైకొనుదానినిగా, ఏకవధూమ్‌ = ఒక్కతెయే భార్యగా, భవిత్రీమ్‌ = 
కాగలదానినిగా, సమాదిదేశ = ఆనతిచ్చెను. 
తాత్పర్యము :- స్వేచ్చావిహారియగు నారదుడు ఒకనాడు తండ్రియగు హిమవంతుని 
యొక్క చెంతను అవివాహితయగు ఆ పార్వతిని చూచి ఆప్యాయత చేతను శివుని యొక్క 
దేహార్ధభాగమును గైకొనుదానినిగా ఒక్కతెయే భార్యగా కాగలదానినిగా ఆనతిచ్చెను 
(దీవించెను). 
విభక్తులు / (క్రియలు:- 1) తామ్‌ - తామ్‌, తే, తా; దకారాన్త స్ర్రీలింగ తచ్చబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 2) నారదః - నారదః, నారదౌ, నారదాః; అకారాన్త పుంలింగ నారద శబ్దము, (ప్రథమావిభక్తి 
ఏకవచనము. 3) కామచరః - కామచర, కామచరౌ, కామచరాః; అకారాన్త పుంలింగ కామచర శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 4) కదాచిత్‌ - అవ్యయము. 5) కన్యామ్‌ - కన్యామ్‌, కన్యే, కన్యా ఆకారాన్త స్త్రీలింగ కన్యా 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 6) కిల - అవ్యయము. 7) ప్రేక్ష్య - ల్యబన్తము (ప్ర + ఈక్ష్య + క్వా). 8) 
పితుః - పితుః, పిత్రోః, పిత్యాణామ్‌; బుకారాన్త పుంలింగ పితృశబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 9) సమీపే - 
సమీపే, సమీపయోః, సమీపేషు; అకారాన్త పుంలింగ సమీప శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 10) సమాదిదేశ 
- క్రియ. 11) ఏకవధూమ్‌ - ఏకవధూమ్‌, ఏకవధ్వౌ, ఏకవధూః; ఊకారాన్త స్త్రీలింగ వధూ శబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 12) భవిత్రీమ్‌ - భవిత్రీమ్‌, భవిత్రా, భవిత్రీః; ఈకారాన్త స్త్రీలింగ భవిత్రీ శబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 13) ప్రేమా - ప్రేవ్దూ, ప్రేమభ్యామ్‌, ప్రేమభిః; నకారాన్త నపుంసకలింగ “ట్రేమన్‌' శబ్దము, 
తృతీయావిభక్తి ఏకవచనము. (ప్రేమభ్యామ్‌ - భ్యామాదౌహలి 'స్వాదిప్వి తి పదత్వాన్నల్లోపః). 14) శరీరార్థహరామ్‌ 
- శరీరార్థహరామ్‌, శరీరార్థహరే, శరీరార్థహరాః; ఆకారాన్త స్ర్రీలింగ “శరీరార్థహరా” శబ్దమ్‌, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
15) హరస్య - హరస్య, హరయోః, హరాణామ్‌; అకారాన్త పుంలింగ హర శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 
సమాసాలు :- 

1) కామచరః - కామేన చరతీతి (ఉపపదతత్పురుషు; 

2) శరీరార్థహరామ్‌ - అర్ధం హరతీతి (ఉపపద.) అర్ధహరా, శరీరస్య అర్ధహరా 

(షత.) తామ్‌, శరీరార్ధహరామ్‌; 

3) ఏకవధూమ్‌ - ఏకా చసౌ వధూః (కర్మధా. ) ఏకవధూః, తామ్‌; 
సంధులు :- 

1) పితుః + సమీపే = పితుస్సమీపే, విసర్గసన్షిః. 

2) సమాదిదేశ + ఏకవధూమ్‌ = సమాదిదేశైకవధూమ్‌, వృద్ధిసన్టిః, వృద్ధిరేచి. 

3) శరీర + అర్ధహరామ్‌ = శరీరార్థహరామ్‌, సవర్ణదీర్షసన్ధిః. 


62 


128 మృణాళినీ వ్యాఖ్యా 


వదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవప్రయోగములు. 
1. నారదః - ఎ) నరాణాం సంబంధి నారమ్‌ జ్ఞానమ్‌ తద్‌ ద్యతి ఖణ్బయతీతి. 

బి) శ్లో!  అవాం ప్రజా న్ఫిన్నక్షుస్తు తవన్తప్వా నుదుళ్చరమ్‌ ॥ 

(వచేతసం వనిష్టం చ భృగుం నారదమేవ చ / మనున్మృతి 1-35 

బ్రహ్మదేవుడు “ఆ తపఃప్రభావమువల్ల ప్రజాపతులైన మహర్షులను తొలుత 
సృష్టిచేసినాను. వారు మరీచి.... ప్రచేతసుడు, వశిష్టుడు, భృగువు, నారదుడు అనేవారు. 

సి) “నారదస్తు దేవబ్రహ్మో పిశునః కలికారకణ” 

అని అభిధానచిన్తామణి 4 నామములను పేర్కొన్నది. “కలి ప్రియ” పేరున్ను 
నారదునకున్నది. + దేవర్షి 
(కైయాదర్భము :- సమాదిదేశ - సమ్‌ + ఆ + దిశ, లిట్‌, ప్రథమపురుషైకవచనము. 
సమా ఉపసర్గతో కూడిన ఈ ధాతువునకు - (వాత్సల్యపూర్వకంగా, లేదా గౌరవంగా 
పలుకుట) అని అర్థము. సకర్శకమ్‌, అనిట్‌ (ఉభయపదీ). పరస్పైపదీ, తుదాదిప్రకరణమ్‌ 
(6). దిశ - అతిసర్జనే (త్యాగః, దానశ్చ) 
లిట్‌ ప్రథమపురుష రూపాలు : సమాదిదేశ, సమాదిదిశతుః, సమాదిదిశుః 
అలంకారములు :- ఇట 'అనుప్రాసి ఉన్నదని చెప్పదగును. 

శ్లోక ప్రథమార్థంలో కి వర్ణము పెక్కుసార్లు పునరావృతమగుటచే “అనుప్రాసి గా 
చెప్పదగును. త్ల 


శ్లో; గురుః ప్రగల్ళేల_పి వయస్యతో9 స్యా- 

స్తస్థా నివృత్యాన్యవరాభిలాషః । 

బుతే కృశానో ర్నహి మన్రపూత లా 

మర్దన్తి తేజాంస్యపరాణి హవ్యమ్‌ ॥ ర్‌1 
వదవిభాగము :- గురుః, ప్రగల్ఫే, అపి, వయసి, అతః, అస్యాః, తస్టా, నివృత్తాన్య 
వరాభిలాషః, బుతే, కృశానోః, న, హి, మంత్రపూతమ్‌, అర్షన్తి, తేజాంసి, అపరాణి 
హవ్యమ్‌. 
అన్వయ(క్రమము :- గురుః, అతః, అస్యా, ప్రగల్ఫి, వయసి, అపి, నివృత్తాన్యవరాభిలాషు, 
(సన్‌) తస్దా, మన్రపూతమ్‌, హవ్యమ్‌, కృశానోః, బుతే, అపరాణి, తేజాంసి, న, అర్హన్తి. 
(్రతివదార్ధము :- గురుః = తండ్రియగు హిమవంతుడు, అతః = ఇందువలన, అస్యాః = 
ఈమెకు (పార్వతీదేవికి), ప్రగల్ళే వయసి అపి = నిండు వయస్సునందు సైతము, నివృత్త 
+ అన్య వరాభిలాషః (సన్‌) = విడువబడిన ఇతరవరుని యందలి కోరిక గలవాడై, తస్థా 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 129 


= ఉండెను, మన్రపూతమ్‌ = మంత్రములచే సంస్మరింపబడిన హవ్యమ్‌ = ఆహుతిని, 
కృశానోః బుతే = అగ్నిదేవుడు తప్ప, అపరాణి = ఇతరములగు, తేజాంసి = తేజస్సులు, 
న అరన్సి = నారన్తి = గ్రహింపదగవు. 

వూ వూ 
తాత్పర్యము = తండ్రియగు హిమవంతుడు పార్వతీదేవికి నిండువయస్సు వచ్చినను 
ఇతరుని కీయదలంపక యూరకుండెను. ఏలయన మంత్రసంసృతమయిన ఆహుతిని 
అగ్నిదేవుడు తప్ప ఇతర తేజస్సులు గ్రహింపదగవుగదా! (పార్వతీదేవిని స్వీకరించుటకు 
అప్పరమశివుడు తప్ప అన్యుడు తగడుగదా! యని భావము). 
లోకోక్తి = బుతే కృశానో ర్న పొ మన్రవూత 

మర్హన్తి తేజాంస్తవరాణ హవ్యమ్‌ I 

విభక్తులు / క్రియలు :- 1) గురుః - గురుః, గురూ, గురవక; ఉకారాన్త పుంలింగ గురు శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 2) అపి - అవ్యయము. 3) ప్రగల్ఫే - ప్రగల్ళే, ప్రగల్భయోః, ప్రగల్ఫేషు; అకారాన్త నపుంసకలింగ 
ప్రగల్భ శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 4) వయసి - వయసి, వయసోః, వయఃసు; సకారాన్త నపుంసకలింగ 
వయస్‌ శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 5) అతః - అవ్యయము. 6) అస్యాః - అస్యాః, అనయోః, ఆసామ్‌; 
మకారాన్త స్త్రీలింగ ఇదమ్‌ శబ్దము, షష్ట్రీవిభక్తి ఏకవచనము. 7) తస్థౌ - క్రియ. 8) నివృత్తాన్యవరాభిలాషః - 
అభిలాషః, అభిలాషా, అభిలాషాః; అకారాన్త పుంలింగ అభిలాష శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 9) బుతే 
- అవ్యయము. 10) కృశానోః - కృశానోః, కృశానుభ్యామ్‌, కృశానుభ్యః; ఉకారాన్త పుంలింగ కృశాను శబ్దము, 
పంచమీవిభక్తి ఏకవచనము. (బుతే పద సంబంధమున). 11) న, - అవ్యయాలు. 12) మంత్రపూతమ్‌ - 
మంత్రపూతమ్‌, మంత్రపూతే, మంత్రపూతాని; అకారాన్త నపుంసకలింగ మంత్రపూత శబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 13) హవ్యమ్‌ - హవ్యమ్‌, హవ్యే, హవ్యాని; అకారాన్త నపుంసకలింగ హవ్య శబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 14) తేజాంసి - తేజః, తేజసీ, తేజాంసి; సకారాన్త నపుంసకలింగ తేజశ్ళబ్దము, (ప్రథమావిభక్తి 
బహువచనము. 15) అపరాణి - అపరమ్‌, అపరే, అపరాణి, అకారాన్త నపుంసకలింగ అపర శబ్దము, (ప్రథమావిభక్తి 
బహువచనము. 


నవమాసాలు :- 
1) నివృత్తాన్యవరాభిలాష - అన్యః చాసౌ వరః (కర్మధా.) అన్యవరః, అన్యవరే అభిలాషః 
(స.త.) అన్యవరాభిలాషః, నివృతః అన్యవరాభిలాషః యస్య (బహువ్రీహి) సః 
2) మంత్రపూతమ్‌ - మంత్రేణ పూతమ్‌ (తృ.త.) 
సంధులు :- 
1) ప్రగల్ళే + అపి = ప్రగల్భే౭_పి, పూర్వరూపసన్షిః. 
2) వయసి + అతః = వయస్యతః, యణాదేశసస్థిః, ఇకో యణచి. 
3) అతః + అస్యాః = అతోల స్యా, పూర్వరూపసన్థిః. 
4) అస్యాః + తస్టా = అస్యాస్తస్టా, విసర్గసన్ధిః, విసర్జనీయస్య సః (సూ 8-3-34) 
కఠిన హల్లులు పరముగా నున్నప్పుడు విసర్గమునకు సకారాదేశమువచ్చును. 
5) నివృత్త + అన్యవర + అభిలాషః = నివృత్తాన్యవరాఖీలాషు, సవర్ణదీర్షసన్ధిః. 


63 


130 మృణాళినీ వ్యాఖ్యా 


6) కృశానోః ౪న = కృశానోర్న విసర్గసన్థిః, ససజుషో రుః (సూ 8-2-66). 
7) తేజాంసి + అపరాణి = తేజాంస్యపరాణి, యణాదేశసన్థిః. 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. హవ్యమ్‌ - ఎ) దేవతలకు సమర్పించే నియమితాన్నమునకు హవ్యమని, పితృదేవతలకు 
సమర్పించే నియమితాన్నమునకు కవ్యమని పేరు. 
బి) శ్లో 'మమేష్టం నిత్వళో వావ్వైర్మనైః సంవూజ్వ వావకమ్‌” రామాయణమ్‌ 7-80-18. 
“..నాకు ఎల్లప్పుడు హవ్యములచేత మంత్రములచే అగ్నిని పూజించి...” 
సి) హవ్యకవ్యే దైవ పైత్రే అన్నె... అమరకోశము. 
9. కృశానుః - పుం. ఎ) కృశ్యతి తనూకరోతి తృణకాష్టాదివస్తుజాతమితి. “బుతన్యంజీతి” 
ఆనూక్‌ ప్రత్యయః 
బి) శ్లో, సప్పార్థిర్హవొలః శిఖీ హుతవహో వైశ్వానరో గ్నిర్ఫను - 
ర్వహ్నిర్వాయునఖః నితేతరగతిః స్వావోవ్రీయః పావకః / 
అర్చిష్టాన్‌ జ్వలనః కృశాను రనలో ధూమధ్వజో హవ్యవాట్‌ 


బర్హిర్దోతిరుషర్చుధశ్చు దహనః స్వాచ్చిత్రభానుః శుచిః ॥ 62 
శ్లో॥ _కృవీటయోనిర్హమునాః కృష్ణవర్భాశుశుక్షణిః । 

విభావసురాపాంవిత్తం జాతవేదాస్తనూనపాత్‌ / 63 
శ్లో వీతహోత్రో బృహద్భానురాశ్రయాళో ధనంజయః । 

పొరణ్యరేతా స్తమాఘ్నో రోపొతాశ్యో హుతాశనః / 64 


అని 'కృశాను' నకు 39 నామములను హలాయుధకోశము ఇచ్చినది. 
సి) శ్లో! ప్రదక్షీణపక్రమణాత్‌ క్రశానో - 
రుదర్శిషస్తన్మిధునం చకాశే / 
మేరోరుపాన్తేప్వివ వర్తమాన - 
మన్వోన్యసంస్తక్తమవాస్తియామమ్‌ ॥ రఘువంశమ్‌ 7-24 
మేరు పర్వతము చుట్టును ఒకదాని వెనుక ఒకటిగా తిరుగు పగలు రాత్రుల వలె 
ఒకరి వెనుక ఒకరు కలసి బాగుగా జ్వాలలతో వెలుగొందు అగ్నికి ప్రదక్షిణము నాచరించి, 
ఆ జంట తేజరిలైను. 
క్రియాదర్భము :- 1) తస్థా - ష్టా (స్టా గతి నివృత్తౌ (నిలుచుట) భ్వాదిప్రకరణమ్‌ (1). 
అకర్మకమ్‌, అనిట్‌, పరస పదీ. లిట్‌ ప్రథమపురుషైకవచనమ్‌. 
ప్రథమపురుషరూపాలు : తస్టా - తస్థతుః - తస్గుః 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 131 


2) అర్హన్తి - అర్హ (అర్హ) పూజాయామ్‌ (పూజించుట) భ్వాది ప్రకరణమ్‌ (1). సకర్మకమ్‌, 
సేట్‌, పరసైైపదీ, లట్‌ ప్రథమపురుష బహువచనము. 
ప్రథమపురుషరూపాలు : అర్హతి - అర్హతః - అర్హన్తి 
లో తం ననః (శోతుమరన్తి సదనద్వ్యక్తి హేతవః । 
గం 2 బూ 
హేవ్నుః నంలక్ష్యతే హ్యగ్నా విళుద్ధిః శ్యామికావి వా॥ -రఘువంశమ్‌ 1-10 
అలంకారములు :- ఇట “అర్థాంతరన్యాసాలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము :- శ్లో వా శజ్దోనావి హేత్సర్ధద్రథనాదుక్తసిద్ధయే / 
అయమర్థాన్తరన్వాసు సుతరాం వ్యజ్యతే యథా ॥ -కావ్యాలంకారు 2-73 
ముందుగ చెప్పబడిన విషయము సిద్ధించుటకై హేతువు అనెడి అర్థమును చెప్పుట వలన 
“హో శబ్దప్రయోగము చేత కూడ, అర్జాన్తరన్యాసము సూచింపబడెను. -బాలానందిని. ల్ల 


అవతారికా - తర్షి తమేవాహూయ దీయతామిత్యాశజ్యాహ | 
అయినచో ఆ పరమేశ్వరునే పిలిచి పిల్లని స్వీకరింపుమని అడగవచ్చును కదా! 
ఈభావమునకు సమాధానము ఈ శ్లోకమున చెప్పబడుచున్నది. 
శ్లో॥ అయాచితారం న హి దేవమద్రి- 
స్సుతాం ప్రతిగ్రాహయితుం శశాక । 
అభ్యర్థనాభజ్ఞభయేన సాధు- 
ర్మాధ్యస్థ్యమి ష్ట్రేల ప్యవలమృతే9_్థే I ర్‌2 
పదవిభాగము :- అయాచితారమ్‌, న, హి, దేవమ్‌, అద్రిః, సుతామ్‌, ప్రతిగ్రాహయితుమ్‌, 
శశాక. అభ్యర్థనాభజ్ఞభయేన, సాధుః, మాధ్యస్థ్యమ్‌, ఇష్ట, అపి, అవలమృతే, అర్థే. 
అన్వయ(క్రమము :- అధ్రిః, అయాచితారమ్‌, సుతామ్‌, ప్రతిగ్రాహయితుమ్‌, న శశాక, 
హి, సాధుః, అభ్యర్థనాభజ్ఞభయేన, ఇష్టే, అపి, అర్థే, మాధ్యస్థ్యమ్‌, అవలమృతే . 
(్రతివదార్థము :- అద్రిః = హిమవంతుడు, అయాచితారమ్‌ = అడుగని వాడైన, దేవమ్‌ 
= శివుని గూర్చి, ప్రతిగ్రాహయితుమ్‌ = స్వీకరింప జేయుటకు, న శశాక = సమర్ధుడు 
కాడాయెను, హి = ఏలయన, సాధుః = సత్పురుషుడు, అభ్యర్థనాభజ్జ్ఞభయేన = ప్రార్థనయొక్క 
సఫలత్వము వలని భయము చేత, ఇష్టే అర్థే అపి = ఇష్టమైన కార్యమునందునను, 
మాధ్యస్థ్యమ్‌ = ఉదాసీనత్వమును, అవలమృతే = వహించుచున్నాడు. 
తాత్సర్వము :- హిమవంతుడు అడుగనివాడైన శివుని గూర్చి తన కుమారితను ఇచ్చుటకు 
సమర్ధుడు కాడాయెను. ఏలయన సత్పురుషుడు తన ప్రార్థన విఫలమగునని భయము 
చేత ఇష్టమైన కార్యమునందునను ఉదాసీనత్వమును వహించుచున్నాడు. 


64 


132 మృణాళినీ వ్యాఖ్యా 


“కో అయాబితాని దేయాని సర్వద్రవ్యాణి భారత । 

అన్నం విద్యా తధా కన్యా అనర్జిభ్యో న దీయతే ॥” 
విభక్తులు / క్రియలు :-1) అద్రిః - అద్రిః, అద్ర, అద్రయః ఇకారాన్తపుంలింగ అద్రి శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 2) అయాచితారమ్‌ - అయాచితారమ్‌, అయాచితారౌ, అయాచితారాన్‌; అకారాన్త పుంలింగ 
అయాచితార శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 8) దేవమ్‌ - దేవమ్‌, దేవౌ, దేవాన్‌; అకారాన్తపులింగ 
దేవశబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 4) సుతామ్‌ - సుతామ్‌, సుతే, సుతా; ఆకారాన్తప్రీలింగ 'సుతా' 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 5) ప్రతిగ్రాహయితుమ్‌ - ప్రతి + గ్రాహ్‌ + ణిచ్‌ + తుమున్‌ ప్రత్యయము; 
అవ్యయము. 6) న - అవ్యయము. 7) శశాక - క్రియ రిట్‌). 7) సాధుః - సాధుః, సాధూ, సాధవః; ఉకారాన్త 
పుంలింగ సాధుశబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 8) అభ్యర్థనాభబ్దభయేన - భయేన, భయాభ్యామ్‌, భయేభ్యః; 
అకారాన్ననపుంసకలింగ భయశబ్దము, తృతీయా విభక్తి ఏకవచనము. 9) అపి - అవ్యయము. 10) ఇష్టే - ఇష్టే, 
ఇష్టయోః, ఇష్టేషు; అకారాన్తనపుంసకలింగ ఇష్టశబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 11) అర్థే - అర్థే, అర్థయోః, 
అర్ధేషు; అకారాన్త నపుంసకలింగ అర్థశబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 12) మాధ్యస్థ్యమ్‌ - మాధ్యస్థ్యమ్‌, 
మాధ్యస్ట్రే, మాధ్యస్థాని; అకారాన్త నపుంసకలింగ మాధ్యస్థ్ర శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 18) అవలమృతే 
- క్రియ (లట్‌). 


సమాసాలు :- 1) అయాచితారమ్‌ - న యాచితా (నజ్‌్తత్సు) అయాచితా, తమ్‌. 2) 
అభ్యర్థనాభబ్దభయమ్‌ -ా అభ్యర్థనాయా భజ్జః (షత.) అభ్యర్థనాభబ్దః, అభ్యర్థనాభజ్ఞాత్‌ 
భయమ్‌, (పం.త.) అభ్యర్థనాభబ్దభయమ్‌, తేన. 
సంధులు :- 1) అద్రిః + సుతామ్‌ = అద్రిస్సుతామ్‌, విసర్గసస్థిః. 2) సాధుః + మాధ్యస్థ్యమ్‌ 
= సాధుర్మాధ్యస్థ్యమ్‌, విసర్గసన్థిః 8) ఇష్టే + అపి = ఇష్టే2పి, పూర్వరూపసన్థిః 4) 
అవలమృతే + అర్థే = అవలమతేల_ర్టే, పూర్వరూపనన్షిః. 
పాఠాంతరాలు :- 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయాగములు. 
1) సాధుః - ఎ) సాధ్నోతి పరకార్యాణి ఇతి సాధుః. 'సాధ్‌ సంసిద్దా ధాతోః 'క్వవాపాజిమిస్వది 
సాధ్యశూభ్య ఉణ్‌' ఇతిఉణ్‌ ప్రత్యయః. 
బి “మహకులకులీనార్య సభ్యసజ్జనసాధవః - అని అమరము. 
సి) 'సాధుర్వాధుషికే చారౌ సజ్జనే చాఖిధేయవత్‌ - అని విశ్వకోశము. 
డి) సాధ్నోతి ధరమ్యుం కర్మేతి సాధుః సజ్ఞనః. 
ఇ) 'న కించిద్వచనం రాజన్నబవీత్‌ సాధ్వసాధు వా - మహభారతే 1-107-8. 
ఎఫ్‌) శ్లో॥ న వ్రహృవ్యది నమ్మానే నావమానేన కువ్యతి । 

న క్రుద్ధః వురుషం (బూయాదేతత్‌ సాధోలి స్తు లక్షణమ్‌! - గారుడే (113/42) 
జి శ్లో॥ తృక్తాత్ససుఖభోగేచ్చాః సర్వసత్ప్వసుఖైషిణః । 

భవన్తి వరదుఃఖేన సాధవో నిత్యదుఃఖితాః ॥ 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 133 


శ్లో॥ వరదుఃఖాతురా నిత్యం న్వనుఖాని మవోన్యుపి । 
నాపేక్షే మవాత్తానః సర్వ్పభూతపొతే రతాః / 
శ్లో॥ _పరార్థముద్యతాః నన్తః నన్తః కిం కిం న కుర్వతే । 
ఆత్మానం వీడయిత్వావీ సాధుః సుఖయతే వరమ్‌ । 

శ్లో॥ ట్రోదయన్నా(ితాన్‌ వృక్షో దుఃఖజ్య సహతే స్వయమ్‌ ॥ - ఇతి వహ్షివురాణే 
హెచ్‌) శ్లో అడ్డా (శ్రియం పాలితనజ్ఞరాయ 

(పత్యర్ధయిప్యునభఘం స సాధుః । 

హత్వా నివ్చుత్తాయ మృధే ఖరాదీన్‌ 

నంరక్షితాం త్వామివ లక్షణో మే / రఘువంశమ్‌ 13-65 
“....సజ్జనుదైన భరతుడు, తానేమాత్రమును అనుభవింపక, కేవలం సంరక్షించిన 
రాజ్యలక్ష్మిని తండ్రి ప్రతిజ్ఞను నెరవేర్చిన నాకు, ఇప్పుడు అప్పగింపబోవుచున్నాడు. 
ఐ) శ్లో॥ ఏభిః సాధో! హృదయనిపొతై....... 

ఏక పువ్యుతి స్వామభిఖ్యామ్‌ / మేఘదూతమ్‌ -76. 

“ఓ సంనిద్దుడా! మేఘుడా! హృదయమునందు మజువని...... 

క్రియాదర్భము :- 1) శశాక - శక్ష (శక్‌) శక్తా (సమర్ధగుట) స్వాదిప్రకరణమ్‌ (5). 
అకర్మకమ్‌,అనిట్‌, పరస్మై పదీ, లిట్‌ ప్రథమపురుషైకవచనమ్‌, ప్రథమపురుషరూపాలు - 
శశాక - శేకతుః - శేకుః. 
2) అవలమ్బతే - అవ, ఉపసర్గ, అకర్మకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ, లట్‌, ప్రథమ పురుష 
ఏకవచనమ్‌. 
భ్వాదిప్రకరణమ్‌ (1) లభి (శబ్లా) శబ్దించుట అవలమృతే - ఆశ్రయమిచ్చుట/హించుట 
అను అర్ధము వచ్చును, ప్రథమపురుషరూపాలు-అవలమృతే - అవలమ్మ్చేతే - అవలమృన్తే, 
అలంకారములు :- ఇట 'అర్థాన్తరన్యాసాలంకార'మున్నదని చెప్పదగును. సామాన్యముచే 
విశేషణము సమర్థింపబడుటచే నిది అర్థాంతరన్యాసము. శ్లోక ఉత్తరార్థముచే పూర్వార్ధము 
సమర్థింపబడినదిక్కడ. 
లక్షణము :- సామాన్యం వా విశేషేణ విశేషన్తేన వా యది । 
కార్యం చ కారణేనేదం కార్వేణ చ సమర్హుతే / 
సాధర్మ్రేశత రేణార్భాన్తరన్యాసోల_ష్టధా తతః / సాహిత్వదర్పణే - 10-61, 62. 


LS 


65 


134 మృణాళినీ వ్యాఖ్యా 


అవతారికా :- శివస్య వైరాగ్యమ్‌ - తపశ్చ (శివుని వైరాగ్యము - తపస్సు) 

న చ తథైవ స్థితః కిం తూపాయాన్తరం చిన్తితవానితి వక్తుం ప్రసౌతి. హిమవంతుడు 
అట్లు కేవలం ఉదాసీనుడై ఉండలేదు. తన కూతురు వివాహమునకు ఉపాయాంతరమును 
ఆలోచించినాడని చెప్పుటకు క్రింది శ్లోకము ప్రారంభించుచున్నాడు. 

శ్లో యదైవ పూర్వే జననే శరీరం సా 

దక్షరోషాత్సుదతీ ససర్జ । 

తదా ప్రభృత్యేవ విముక్తసజ్ఞః 

పతిః పశూనామపరి(గహోం9 భూత్‌ ॥ ర్‌ం 
పదవిభాగము :- యదా, ఏవ, పూర్వే, జననే, శరీరమ్‌, సా, దక్షరోషాత్‌, సుదతీ, ససర్జ, 
తదా, ప్రభృతి, ఎత, విముక్తసజ్ఞః, పతిః, పశూనామ్‌, అపరి(గహః, అభూత్‌. 
అన్వయ(క్రమము :- సుదతీ, సా, పూర్వే, జననే, యదా, దక్షరోషాత్‌, శరీరమ్‌, ససర్జ, 
తదా, ప్రభృతి, ఏవ, పశూనామ్‌, పతిః, విముక్తసబ్దః, (సన్‌) అపరిగ్రహః, అభూత్‌. 
(్రతివదార్ధము := సుదతీ = సుశోభిత దంతములు గలదైన, సా = ఆ పార్వతీదేవి, పూర్వే 
జననే = క్రిందటి జన్మమునందు, యదా ఏవ = ఏ సమయమందు, దక్షరోషాత్‌ = 
తండ్రియగు దక్షుని యందు కోపము చేత, శరీరమ్‌ = దేహమును, ససర్జ = పడివెనో; 
తదా ప్రభృతి + ఏవ = అది మొదలుగానే, పశూనామ్‌ పతిః = శివుడు, విముక్తసబ్దః = 
విడువబడిన విషయాభిలాష గలవాడై, అపరిగ్రహః = భార్యలేనివాడుగా, అభూత్‌ 
ఆయెను. 
తాత్పర్యము :- సుశోభితదంతములు గలదైన ఆ పార్వతీదేవి క్రింది జన్మము నందు ఏ 
సమయమందు తండ్రియగు దక్షుని యందు కోపముచేత దేహమును విడిచెనో, అది 
మొదలుగానే శివుడు విడువబడిన విషయాభిలాష గలవాడై, భార్యలేని వాడుగా ఆయెను. 
విభక్తులు / (క్రియలు :- 1) సుదతీ - సుదతీ, సుదత్యౌ, సుదత్యక ఈకారాన్త స్ర్రీలింగ సుదతీ శబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 2) సా - సా, తే, తాక దకారాన్త స్త్రీలింగ తచ్భబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
3) పూర్వే - పూర్వే, పూర్వయోః, పూర్వేషు; అకారాన్త నపుంసకలింగ పూర్వ శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 
4) జననే - జననే, జననయోః, జనన్యేషు; అకారాన్త నపుంసకలింగ జనన శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 
5) యదా, ఏవ - అవ్యయాలు. 6) దక్షరోషాత్‌ - దక్షరోషాత్‌, దక్షరోషాభ్యామ్‌, దక్షరో షేభ్యః; అకారాన్త పుంలింగ 
దక్షరోష శబ్దము, పంచమీవిభక్తి ఏకవచనము. 7) శరీరమ్‌ - శరీరమ్‌, శరీరే, శరీరాణి; అకారాన్త నపుంసకలింగ 
శరీర శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 8) ససర్జ - క్రియ రిట్‌). 9) తదా, ప్రభృతి, ఏవ - అవ్యయాలు. 
10) పతిః - పతిః, పతీ, పతయః; ఇకారాన్త పుంలింగ పతి శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 11) పశూనామ్‌ 
- పశోః, పశ్వోః, పశూనామ్‌; ఉకారాన్త పుంలింగ పశు శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 12) విముక్తసంగః - 
విముక్తసజ్ఞః, విముక్తసజ్లౌ, విముక్తసంగాః అకారాన్త పుంలింగ విముక్తసంగ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
13) అపరిగ్రహః - అపరిగ్రహః, అపరిగ్రహౌ, అపరి(గహాః; అకారాన్త పుంలింగ అపరిగ్రహ శబ్దము, (ప్రథమావిభక్తి 
ఏకవచనము. 14) అభూతే - క్రియ (లజ్‌) 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 135 


సమాసాలు :- 
1) సుదతీ - శోభనా దన్హా యస్యాః (బహువ్రీహి) సా; 
2) దక్షరోషాత్‌ - దక్షే రోషః (స.త.) తస్మాత్‌; 
3) విముక్తసంగః - విముక్తః సంగః యేన (బహువ్రీహి) సః; 
4) అపరిగ్రహః - అవిద్యమానః పరిగ్రహః యస్య (బహువ్రీహి) సః. 
సంధులు :- 
1) యదా + ఏవ = యదైవ, వృద్ధిసన్థి, వృద్ధిరేచి (సూ 6-1-85); 
2) ప్రభృతి + ఏవ = ప్రభృత్యేవ, యణాదేశసన్థిః, ఇకో యణచి (సూ 6-1-74); 
3) అపరిగ్రహః + అభూత్‌ = అపరిగ్రహో౨. భూత్‌, ఉత్త్వాదేశవిసర్గసన్థిః. 
పాఠాంతరాలు :- 1) సుదతీ ససర్జ - స్వయసుత్ససర్ద. 2) జననే - జ్వలనే, 3) 
దక్షరోషాత్సుదతీ - దక్షరోషాత్తు సతీ. 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవప్రయోగములు. 
1. అపరిగ్రహః - ఎ) పరిగ్రహః - 1) పత్నీ భార్య. 2) పరిగ్రహణమితి. పరి + గ్రహ్‌ + 
(గహవృదృనిశ్చిగమశ్చ ఇతి అప్‌. 
3) శ్లో॥ వరివారః పరికరః వరిన్పన్లః వరిగ్రహః । 
తథోపకరణం ప్రోక్తం పరివర్హః వరిబ్భదః ॥ 806 
హలాయుధకోశము 7 నామములను పేర్కొన్నది. 
శ్లో!  నివవృతే న మహార్ధవరోధసః 
నబివకారితబాలనుతాంజలీన్‌ । 
సమనుకమ్స్య్య నవత్నవరి[గవో- 
ననలకానలకానవమాం పురీమ్‌ ॥ రఘువంశమ్‌ 9-14. 
“..భరమరణముచే ముంగుమల నలంకరించుకొనని శత్రు రాజులభార్యలను 
కనికరించి, ....” 
శ్లో తథేతి ప్రతిజగ్రావా (ప్రీతిమాంత్సవరి(గ్రహః । 
ఆదేశం దేశకాలజ్ఞళ్చిప్పుశ్చాసితురానతః ॥ రఘువంశమ్‌ 1-92 
దేశకాల పరిస్థితుల నెరిగిన దిలీపుడు భార్య యగు సుదక్షిణతో కూడినవాడై 
వినయవంతుడై, సంతోషముతో తన గురువగు వశిష్టుని ఆజ్ఞను అట్లే స్వీకరించెను. 
శ్లో వర్యిగవా బహాత్వే౨ వి ద్వే ప్రతిష్ట కులన్య నః / 
నముద్రరననా చోర్వా నఖీ చ యువయోరియమ్‌ ॥ అ.శా. 3-28 


66 


136 మృణాళినీ వ్యాఖ్యా 


(క్రియాదర్భము వా 1) ససర్జ - సృజ - విసర్లే, తుదాదిప్రకరణమ్‌ (6). సకర్మకమ్‌, 
అనిట్‌, పరసైపదీ. లిట్‌ ప్రథమపురు షైకవచనము. 

ప్రథమపురుషరూపాలు : ససర్జ - ససర్దతుః - సస్ఫృజుః 

2) అభూత్‌ - భూ (సత్తాయామ్‌) ఉండుట. భ్వాదిప్రకరణమ్‌ (1), అకర్మకమ్‌, 
అనిట్‌, పరసైపదీ. లుజ్‌ ప్రథమపురుషైకవచనము. 

ప్రథమపురుషరూపాలు : అభూత్‌ - అభూతామ్‌ - అభూవన్‌. 
అలంకారములు :- ఇట 'కావ్యలింగాలంకారిమున్నదని చెప్పదగును. 

“ఏదైనా ఒక విషయం చెప్పి దానికి హేతువు చెప్పడం కావ్యలింగాలంకారము”. 

“శివుడు విడువబడిన విషయాభిలాష గలవాడని చెప్పుటకు హేతువు గత జన్మము 
నందు పార్వతీదేవి దేహమును విడుచుటి అని చెప్పబడినది గనుక ఇది కావ్యలింగాలంకార 
మని చెప్పదగును. ల్ల 


శ్లో॥ స కృత్తివాసాస్తపసే యతాత్మా 

గజ్లాప్రవాహోక్షితదేవదారు । 

ప్రస్థం హిమాద్రేర్భగనాభి గన్టి 

కిక్చాత్వణత్మిన్నరమధ్యువాస ॥ 54 
పదవిభాగము :- సః, కృత్తివాసాః, తపసే, యతాత్మా, గజ్లా...దారు, ప్రస్థమ్‌, హిమాద్రేః 
మృగనాభిగన్టి, కిజ్చిత్‌, క్వణత్‌, కిన్నరమ్‌, అధ్యువాస. 
అన్వయ(క్రమము :- కృత్తివాసాః, యతాత్మా, సః, తపసే, గజ్జా...దారు, మృగనాభిగన్టి, 
క్వణత్మిన్నరమ్‌, కిజ్బిత్‌, హిమాద్రేః, ప్రస్థమ్‌, అధ్యువాస. 
(్రతిపదార్థము : - కృత్తివాసాః = తోలు వస్తముగా గలవాడైన, యతాత్మా = నియతమగు 
చిత్తము గలవాడగు, సః = ఆ శివుడు, తపసే = తపస్సు కొకు, గంగా ప్రవాహ + 
ఉక్షిత దేవదారు = గంగా ప్రవాహము చేత తడుపబడిన దేవదారు వృక్షములు గలదియు, 
మృగనాభిగని = కస్తూరి పరిమళముగలదియు, కించిత్‌ క్వణత్మిన్నరమ్‌ = ఇంచుక 
పాడుచున్న కిన్నరులు గలదియు అగు, హిమాద్రేః = హిమవంతుని యొక్క ప్రస్థమ్‌ = 
చరియను, అధ్యువాస = పొందెను. 
తాతర్యము :- తోలు వస్త్రముగా గలవాడైన, నియతమగు చిత్తము గలవాడగు ఆ శివుడు 
తపస్సు కొజికు గంగా ప్రవాహము చేత తడుపబడిన దేవదారు వృక్షములు కలదియు, 
కస్తూరి పరిమళము గలదియు, ఇంచుక పాడుచున్న కిన్నరులు గలదియు అగు హిమవంతుని 
యొక్క చరియను పొందెను. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 137 


విభక్తులు / క్రియలు :- 1) కృత్తివాసాః - కృత్తివాసాః, కృత్తివాససౌ, కృత్తివాససః; సకారాన్త పుంలింగ 
కృత్తివాసస్‌ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 2) యతాత్మా - యతాత్మా, యతాకత్మానౌ, యతాత్మానః; నకారాన్త 
పుంలింగ ఆత్మన్‌ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 3) సః - సః, తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 4) తపసే - తపసే, తపోభ్యామ్‌, తపోభ్యః; సకారాన్త నపుంసకలింగ తపస్‌ శబ్దము, 
చతుర్ధీ విభక్తి ఏకవచనము. 5) గంగా....దారు - ....దారు, ....దారునీ, ....దారూని; ఉకారాన్త నపుంసకలింగ 
....దారు శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 6) మృగనాభిగన్షి - ..గన్గి, ...గన్టినీ, ...గన్టీని ఇకారాన్త 
నపుంసకలింగ ..గన్గి శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 7) క్వణత్మిన్నరమ్‌ - క్వణత్మిన్నరమ్‌, క్వణత్మిన్నరే, 
క్వణత్మిన్నరాణి; అకారాన్త నపుంసకలింగ క్వణత్మిన్నర శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 8) హిమాద్రేః, 
-హిమాద్రేః, హిమాద్రోః, హిమాద్రీణామ్‌; ఇకారాన్త పుంలింగ హిమాద్రి శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 9) 
ప్రస్థమ్‌ - ప్రస్థమ్‌, ప్రస్థే, ప్రస్థాన అకారాన్త నపుంసకలింగ (ప్రస్థ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
సమాసాలు: - 

1) కృత్తివాసాః - కృత్తిః వాసః యస్య (బహువ్రీహి) సః; 

2) యతాత్మా - యతః ఆత్మా యస్య (బహువ్రీహి) సః; 

3) గంగాప్రవాహోక్షితదేవదారు - గంగయాః ప్రవాహః (ష.త.) గంగాప్రవాహః, 

గంగాప్రవాహేణ ఉక్షితాః (తృ.త.) దేవదారవః, యస్మిన్‌ (బహు ప్రీహి) తత్‌; 
= ం ం (ఏ oe ల్త్‌ 
4) మృగనాభిగని మృగనాభేః గన్టః (షత.) మృగనాభిగన్థః, సః అస్యాస్తితి తత్‌ 
(బహువ్రీహి); 

5) క్వణత్మిన్నరమ్‌ - క్వణన్తః కిన్నరాః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌; 

6) హిమాధద్రేః - హిమస్య అద్రిః (ష.త.) యస్య. 
సంధులు :- 

1) కృత్తివాసాః + తపసే = కృత్తివాసాస్తపనే, విసర్గసన్షి 


( 
3) హిమాద్రేః + మృగనాభిగన్థి = హిమాద్రేర్భగనాభిగన్టి, విసర్గసన్ధిః. 
4) అధి + ఉపాస = అధ్యుపాస, యణాదేశసన్టిః, ఇకో యణచి (సూ 6-1-74). 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 

Ju కృత్తివాసాః - ఎ) సకారాంత పుంలింగము. బి) కృత్తిరజాసురస్య చర్మ వాసో యస్య, 
సి) కృత్తివాసః - ఇత్యకారాన్త పక్షే కృత్తిం వసతే ఇతి, వస్‌ ఆచ్చాదనే 'కర్మణ్యణ్‌. 
డి) శ్లో॥ ఈశానః శళిశేఖరః వళువతిః శూలీ శివః శంకరః 

శర్వః శమ్భురుమావతిళ్ళు గిరిఈః శ్రీకణ్ఞ ఉ(గో హరః । 
సర్వజ్ఞస్తివురాన్తకస్తిణయనో రుద్రః కపర్దీ భవో 
భూతేశః వపరమేశ్వరో౭_ంధకరివుర్హక్షాధ్వర ధ్వంసక్టుత్‌ // 11 


138 మృణాళినీ వ్యాఖ్యా 


శ్లో స్థాణుః స్రప్పా ధూర్హతిర్వామదేవః 
కామధ్వంనీ వ్యోమకేశః కపాలీ । 
నీలగ్రీవో వహ్నారేతాః వినాకీ 
భీమో భర్గః కృృత్తివాసా వృషాంకః 1 12 
శ్లో అపొర్చ్భుధ్నో విరూపాక్షః శివివిష్ణో గణాధిపః । 
గంగాధరో మహాదేవో మృదః స్యాన్నీలలోపొతః / 13 
అని హలాయుధకోశము 'కృత్తివాసాకి పదమునకు 45 నామములను పేర్మొన్నది. 
ఇ) ఇట మహాకవి శ్రీకాళిదాస విరచిత 'మాళవికాగ్నిమిత్రి నాటక ప్రథమాంక ప్రథమ 
శ్లోకాన్ని అనుసంధానం చేసుకొనదగును -మాళనికాగ్నిమిత్రమ్‌ 1-1 
శ్లో॥ వకైశ్వర్సే స్థితో వి ప్రణతబహుఫలే యః స్వయం కృత్తివాసాః 
కానా నమ్మిశదేహో9౭ ప్యవిషయమనసాం యః వురస్తాద్యలీనామ్‌! 
అప్పాభిర్యస్య కృత్నం జగదవి తనుఖిర్చిభ్రతో నాభిమానః 
సన్మార్హాలోకనాయ వ్యపనయతు స వస్తామసీం వృత్తిమీశః / 
సి) _ చేతులారంగ శివుని వూజింపదేని 
నోరునొవ్వంగ వారిక్షీర్తినుదువదేని 
దయయు నత్సంబభులోనుగా దలవదేని 
గలుగనేటికి ందల్లుల కదువుచేటు. భా.ప్ర 12 
ఈ పద్యము రాని తెలుగువాడు కానరాడు. అది సాధ్యమా! ఇట విశ్వనాథవారు ఈ 
పద్యాన్ని వ్యాఖ్యానించిన “సాహిత్య సురభి గ్రంథాన్ని సంపాదించి దాని భావాన్ని చవిచూడ 
ప్రార్థన. 'శివునాజ్ఞలేనిదే చీమైనా కుట్టదు” - దీన్ని అనుభవం లోనికి తెచ్చుకోవటమే - 
మానవజీవితధ్యేయంగా రూపొందించుకోవాలని తలంతును. సర్వమూ శివమయమే. 
(క్రియాదర్భము :- అధ్యువాస - అధి + ఉవాస, భ్వాదిప్రకరణమ్‌ (1) వస (వస్‌) 
నివాసే (నివసించుట) అకర్మకమ్‌, అనిట్‌, పరస పదీ. లిట్‌ ప్రథమపురుషైకవచనమ్‌. 
ప్రథమపురుషరూపాలు : అధి+ఉవాస - అధి+ఊషతుః - అధి+ఊషుః. 
అలంకారములు :- ఇట 'పరికరాలంకారిమున్నదని చెప్పదగును. 
అభిప్రాయగర్భితాలైన విశేషాలను ఉపయోగించి విశేష్యంలో ఒక విధమైన వైశిష్ట్యాన్ని 
సూచించడం పరికరాలంకారము. 
శివుడు తపస్సు కొజకు ఎన్నుకున్న హిమాలయ చరియ - 1) గంగాప్రవాహము చేత 
తడుపబడిన దేవదారు వృక్షములు కలదిగాను, కస్తూరి పరిమళము కలదియును, ఇంచుక 
పాడుచున్న కిన్నరులు గలదినియు, చెప్పబడుటచే నిది “పరికరాలంకారిముగా చెప్పదగును. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 139 


శ్లో గణా నమేరుప్రసవావతంసా 
° అగి 9 
భూర్ణత్వచః స్పర్శవతీర్దధానాః I 
మనళ్శిలావిచ్చురితా నిషేదు - 
శెలేయనద్ధేషు శిలాతలేషు ॥ ర్‌ర్‌ 
పదవిభాగము :- గణాః, నమేరుప్రసవాతంసాః, భూర్ణత్వచః, స్పర్శవతీః, దధానాః, 
మనళ్శిలావిచ్చురితాః, నిషేదుః, శైలేయనద్ధెషు,శిలాతలేషు. 
అన్వయ(క్రమము :- గణాః, నమే....సాః, స్పర్శవతీః, భూర్థత్వచః, దధానాః, 
మనఃశిలావిచ్చురితాః, శైలేయనద్దేషు, శిలాతలేషు, నిషేదుః. 
(్రతివదార్ధము = గణాః = ప్రమథులు, నమేరుప్రసవావతంసాః = సురపొన్నపూలు 
శేఖరముగా గలవారును, స్పర్శవతీః = మృదువగు, భూర్ణత్వచః = భూర్ణవృక్ష పట్టలను, 
దధానాః = ధరించువారును, మనఃశిలావిచ్చురితాః = మణిశిలచేత పూయబడినవారును 
అయి, శైలేతలేషు = శిలాజిత్తుచేత వ్యాప్తములైన, శిలాతలేషు = టాతిప్రదేశములందు, 
నిషేదుః = కూర్చుండిరి. 
తాత్పర్యము :- ప్రమథులు = సురపొన్నపూవులు శేఖరముగాగలవారును, మృదువగు 
భూర్ణవృక్షపట్టలను ధరించినవారును, మణిశిలచేతపూయబడినవారును అయి శిలాజిత్తుచేత 
వ్యాప్తములైన జాతిప్రదేశములందు కూర్చుండిరి. 
విభక్తులు / (క్రియలు :-1) గణాః - గణః, గణౌ,గణాః; అకారాన్తపుంలింగ గణశబ్దము, ప్రథమావిభక్తి 
బహువచనము. 2) నమేరుప్రసవాతంసాః - అవతంసః, అవతంసౌ, అవతంసాః; అకారాన్తపుంలింగ అవతంస 
శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 8) స్పర్శవతీః - స్పర్శవతీమ్‌, స్పర్శవత్యౌ, స్పర్శవతీః; ఈకారాన్త స్త్రీలింగ 
స్పర్శవతీ శబ్దము, ద్వితీయావిభక్తి బహువచనము. 4) భూర్ణత్వచః - భూర్ణ్జత్వచమ్‌, భూర్దత్వచౌ, భూర్ణత్వచః; 
చకారాన్త స్రీగింగ భూర్జత్వక్‌శబ్దము, ద్వితీయావిభక్తి బహువచనము. ర్‌) దధానాః - దధానః, దధానా, దధానాః; 
అకారాన్త పుంలింగ దధాన శబ్దము ప్రథమావిభక్తి బహువచనము. 6) మనఃశిలావిచ్చురితాః - విచ్చుంతః, విచ్చురితౌ, 
విచ్చురితాః; అకారాన్తపుంలింగ విచ్చురితశబ్దము, ప్రధమవిభక్తి బహువచనము. 7) శైలేయనద్దేషు - శైలేయనద్దే, 
శైలేయనద్దయోః, శైలేయనద్ధేషు; అకారాన్తనపుంసకలింగ శైలేయనద్ధ శబ్దము, సప్తమీవిభక్తి బహువచనము. 8) 
శిలాతలేషు - శిలాతలే, శిలాతలయోః, శిలాతలేషు; అకారాన్తనపుంసకలింగ శిలాతల శబ్దము,సప్తమీవిభక్తి 
బహువచనము. 9) నిషేదుః - క్రియ (లిట్‌. 
సమాసాలు :- 
1) నమేరుప్రసవావతంసాః - నమేరూణాం ప్రసవాః (ష.త.) నమేరుప్రసవా అవతంసాః 
యేషామ్‌ (బహువ్రీహి) తే. 
2) భూర్ణత్వచః - భూర్ణానాం త్వచః (షత... 
3) మనఃశిలావిచ్చురితాః - మనఃశిలాభః విచ్చురితాః (తృ.త. } 
4) శైలేయనద్దేషు - శైలేయేన నద్దాని(తృ.త.) తేషు. 
5) శిలాతలేషు - శిలానామ్‌ తలమ్‌ (ష.త.) శిలాతలమ్‌ తేషు. 


68 


140 మృణాళినీ వ్యాఖ్యా 


సంధులు :- 
1) స్పర్శవతీః + దధానాః = స్పర్శవతీర్దధానాః, విసర్గసనిః 
2) నిషేదుః + శైలేయ = నిషేదుశ్చైలేయ, విసర్గసన్థిః. 
పొఠాంతరాలు :-1) దధానాః - వసానాః, 2) శైలేయనద్ధేషు a శైలేయగన్టేషు. 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యవప్రయోగములు. 
1. గణాః - ఎ) గణః - గణ్యతే గణయతి వా, కర్మణ్యప్‌ కర్తరి అచ్‌ వా. ప్రమథః - 
ప్రమథతీతి, ప్ర + మథ్‌ + అద్‌. 
బి) శ్లో॥ షట్‌ (తింశళత్తు సహస్రాణి ప్రమథా ద్విజనత్తమాః । 
తతైెకత సవహాస్రాణి భాగే షోడళ నంస్థితాః // కాళికావురాణే, 
సి) 'ప్రమథశ్చ ప్రమాధీ చ దీర్గరోమశ్చ వీర్యవాన్‌ - భారతే 1-117-12 
డి) శ్లో భర్తుః కజ్ణచ్ళవిరితి గాః సాదరం వీక్యమాణః 
పుణ్యం యాయాస్రీభువనగురోర్భామ చజ్జీశ్వరస్య -మేఘదూతమ్‌ 3౩ 
“ఓమేఘుడా!। ప్రభువగు నీలకంఠుని యొక్క కంఠము కాన్తిగలవాడవను కారణము వలన 
ప్రమథగణములచేత ఆదరముగ చూడబడుచున్నవాడవగుచుండ...” 
= ప్రమథా పార్షదా గణాః 115 అని అభిధానచిన్తామణి “3 నామము 
అందించినది. 
ఎఫ్‌) గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామ్‌... 
జి) శ్లో! తతో గణి ళ్ళూభ్బతః వురోగై 
రుదీరితో మంగళ తూర్యఘోషః / ...కు. సం. 7-40 
“ఆ తరువాత శివునకు ముందుగా నడుచు ప్రమథగణములు మంగళవాద్య ఘోషను చేసిరి”... 
క్రియాదర్భము :- .నిషేదుః - ని - ఉపసర్గ; షద్ద(సద్‌)విశరణగత్యవసాదనేషు (1. 
నశించుట) 2 గమనము (8 చంపుట). 1. అకర్మకమ్‌, 2:8 సకర్శకమ్‌, అనిట్‌, 
పరస్కైపదీ, తుదాదిప్రకరణమ్‌ (6) .లిట్‌ ప్రధమ పురుష బహువచనము, 
ప్రథమపురుషరూపాలు: - నిషషాద - నిషేదతుః - నిషేదుః. 
అలంకారములు :- ఇట “స్వభావోక్యలంకార” మున్నదని చెప్పదగును. ప్రమథుల వర్ణన 
సహజసిద్ధముగ చేయబడుటచేనిది “'స్వభావోక్యలంకాలంకారిమగును 
లక్షణము :- శ్లో॥ స్వభావోక్తిరలంకార ఇతి కేచిత్‌ (ప్రచక్షతే । 
అర్థన్య తదవస్థత్వం స్వభావో9_భిహతో యధా కావ్యాలంకారః 2- 98. 


LS 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 141 


శో! తుషారసజ్ఞాతశిలాః ఖురాగై- 

స్స్పముల్లిఖన్‌ దర్పకలః కకుద్మాన్‌ I 

Ao _ 

దృష్టః కథంచిద్గవయిర్న్వివిగ్రై 

రసోధసింహధ్వనిరున్ననాద ॥ 56 
పదవిభాగము :- తుషారసంఘాతళిలాః, ఖురాగైః, సముల్లిఖన్‌, దర్పకలః, కకుద్మాన్‌, 
దృష్టు,కథంచిత్‌, గవయైః, వివిగ్నైః, అసోఢసింహధ్వనిః, ఉన్ననాద. 
అన్వయ(క్రమము :- తుషా.... శిలాః, ఖురాగైః, సముల్లిఖన్‌, దర్పకలః, వివిగ్వై, గవయిః, 
కథంచిత్‌, దృష్టః, కకుద్మాన్‌, అసోఢసింహధ్వనిః, (సన్‌), ఉన్ననాద |. 
ప్రతిపదార్ధము *- తుషారసంఘాతశిలాః = మంచుగుంపనెడు టాళ్ళను, ఖురాగగైః = 
గిట్టల యొక్క మొనలతో/లేదా కొమ్ముల యొక్క కొనలతో, సముల్లిఖన్‌ = త్రవ్వుచు, 
దర్పకలః = మదముచే మధురస్వరముగలదై, వివిగ్నైః = భయపడిన, గవయైః = 
గవయమృగములచే, కథంచిత్‌ = ఏట్టికేలకు, దృష్టః = చూడబడినదై, కకుద్మాన్‌ 
వృషభము, అసోఢసింహధ్వనిః(సన్‌) = సహంపరాని సింహధ్వని గలదై, ఉన్ననాద = 
బిగ్గణగా అంకెవైచెను. 
తాత్త్సర్యము :- మంచుగుంపనెడు జాళ్ళను గిట్టల/కొమ్ముల యొక్క మొనలతో త్రవ్వుచు 
మదముచే మధురస్వరముగలదై, భయపడిన గవయమృగములచే ఎట్టకేలకు చూడబడినదై 
వృషభము సహింపరాని సింహధ్వని గలదై బిగ్గణగా అంక వైచెను. 
విభక్తులు / క్రియలు :-1) తుషారసంఘాతశిలాః - శిలా, శిలే, శిలాజ ఆకారాన్త స్త్రీలింగ తు.... శిలా శబ్దము, 
ప్రథమావిభక్తి బహువచనము. 2) ఖురాగగైః - ఖురాగ్రేన,ఖురాగ్రాభ్యామ్‌, ఖురా(గైః; అకారాన్తనపుంసకలింగ 
ఖురాగ్రశబ్దము, తృతీయావి భక్తి బహువచనము. 3) సముల్లిఖన్‌ - సముల్లిఖన్‌, సముల్లిఖన్తే, సముల్లిఖన్తః; 
తకారాన్తపుంలింగ ప్రథమావిభక్తి ఏకవచనము, సముల్లిఖత్‌శబ్దము. 4) దర్చకలః - దర్శకలః, దర్పకలౌ, దర్పకలాః; 
అకారాన్త శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 5) వివిగ్రైః - వివిగ్నేన, వివిగ్నాభ్యామ్‌, వివిగ్నైః; అకారాన్తపుంలింగ 
వివిగ్న శబ్దము, తృతీయావి భక్తి బహువచనము. 6) గవయైః - గవయేణ, గవయాభ్యామ్‌, గవయెః; 
అకారాన్తపుంలింగ గవయశబ్దము, తృతీయావిభక్తి బహువచనము. 7) కథంచిత్‌ - అవ్యయము. 8) దృష్టః - 
దృష్టః, దృష్టా, దృష్టాః, అకారాంత పుంలింగ దృష్ట శబ్దం, ప్రథమావిభక్తి ఏకవచనం, కకుద్మాన్‌ - కకుద్నాన్‌, 
కకుద్మంతౌ, కకుద్మంతః; తకారాన్త పుంలింగ కకుద్మచ్చబ్దము. 10) అసోఢసింహధ్వనిః - ధ్వనిః, ధ్వనీ, ధ్వనయః; 
ఇకారాన్తపుంలింగ ధ్వనిశబ్దము, (ప్రథమావిభక్తి ఏకవచనము. 11) ఉన్ననాద - క్రియ (లిట్‌. 


సమాసాలు :- 
1) తుషారసంఘాతశిలాః - తుషారాణాం సంఘాతాః(ష. త.) తుషారసంఘాతా ఏవ 
శిలాః (కర్మధా.) తాః 


2) ఖురాగైః - ఖురాణామ్‌ అగ్రాణి (షత. ) ఖురాగ్రాణి, తైః 
3) దర్పకలః - దర్చేణ కలః (తృ. త.). 4) అసోఢసింహధ్వనిః - సింహనాం ధ్వనిః 
(షత.) సింహధ్వనిః, అసోధా సింహధ్వనిః యేన (బహువ్రీహి) సః. 


69 


142 మృణాళినీ వ్యాఖ్యా 


సంధులు :- 
1) ఖురా(గైః + సముల్లిఖన్‌ = ఖురా(గైెస్సముల్లిఖన్‌, విసర్గసనిః. 
2) కథంచిత్‌ + గవయైః = కథంచిద్దవయైః (జశ్వసన్టిః). 
8) గవయైః + వివిగ్నై = గవయిర్వివిగైః, విసర్గసంధిః, 
4) ధ్వనిః + ఉన్ననాద = ధ్వనిరున్ననాద, విసర్గసంధిః. 
పాఠాంతరాలు :- 
వదవ్వుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1) కకుద్మాన్‌: ఎ) తకారాన్తపుంలింగము. 
వి) కకుదస్యాస్తీతి | మతుప్‌, “మాదుపధాయాశ్చ మతోర్వోవ యవాదిభ్యః 
ఇతి న మస్య వకారత్వమ్‌. 
హలాయుధకోశ వ్యాఖ్య. ఈ శ్లోకాన్నే ఉదహరించినది. 
సి) శ్లో॥ _ ఉక్షానడ్‌ వాన్వలీవర్థః కకుద్ధాన్సుషభో వృషః । 
బుషభః సౌరభేయో గౌర్వాడవేయో9_ధ శాక్షురః // 
అని హలాయుధకోశం “11” నామములను పేర్కొనగా. 
డి)... కథ బుషభో వృషభో వృషః 1 322 
శ్లో! వాడవేయః సౌరభేయో భ(దః శక్వురాశాక్వరాౌ ॥ 
ఉక్షాల_నడ్‌వాన్‌ కకుద్దాన్‌ గౌర్పలీవర్దళ్ళ శాజ్బరః // 828 
అని అభిధానచిన్తామణి'14& నామములను పేర్కొన్నది. 
ఇ) “ళ్లో/ మదోదగగాః కకుద్భన్తః సరితాం కూలముద్రుజాః । 
లీలాఖేలమను (ప్రావుః మ హోక్షాస్తన్య విక్రమమ్‌ 11”ర. వం. 4-22 
“మదముచే గొప్పవైనవియు, ఎత్తెనమూపురములు గలవియును, నదుల గట్టులను 
తమ కొమ్ములచే పొడచి క్రూల దోయునవియునగు మహావృషభములు ఆ రఘువు యొక్క 
పరాక్రమమును అనుకరించినవి.” 
(కైయాదర్భము: - ఆ1) ఉన్ననాద, ఉత్‌ + ననాద = ణద(నద్‌), అవ్యక్తే శబ్దే (అవ్యక్తముగ 
ధ్వనించుట) అకర్మకమ్‌, సేట్స్‌ పరస్మైపదీ, భ్వాదిప్రకరణమ్‌(1), లిట్‌, ప్రథమపురుష 
రూపాలు:- ఉన్ననాద, ఉన్నేదతుః, ఉన్నేదుః. 
అలంకారములు: - ఇట'స్వభావోక్యలంకారిమున్నదని చెప్పదగును. వృషభ 
స్వభావరూపాదులు ప్రకృతి సిద్ధంగా సహజంగ వర్ణింపబడుటచే నిట “స్వభావోక్య్యలంకారి 
మున్నదని చెప్పదగును. 
లక్షణము :- “స్వభావోక్తిర్ణురూహార్థస్వక్రియారూ పవర్ణనమ్‌”. ల్ల 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 143 


శ్లో; తత్రాగ్నిమాధాయ సమిత్సమిద్ధం 

స్వమేవ మూర్త్యన్తరమష్టమూర్తిః | 

స్వయం విధాతా తపసః ఫలానాం 

కేనాపి కామేన తపశ్చచార ॥ ర్‌7 
పదవిభాగము :- తత్ర, అగ్నిమ్‌, ఆధాయ, సమిత్సమిద్ధమ్‌, స్వమ్‌, ఏవ, మూర్యన్తరమ్‌, 
అష్టమూర్తిః, స్వయమ్‌, విధాతా, తపసః, ఫలానామ్‌, కేన, అపి, కామేన, తపః, చచార. 
అన్వయ(క్రమము :- తపసః, ఫలానామ్‌, స్వయమ్‌, విధాతా, అష్టమూర్తిః, తత్ర, స్వమ్‌, 
ఏవ, మూర్యన్తరమ్‌, సమిత్సమిద్ధమ్‌, అగ్నిమ్‌, ఆధాయ, కేన, అపి, కామేన, తపః, చచార. 
(్రతివదార్థము :- తపసః = తపస్సుయొక్క ఫలానామ్‌ = ఫలములగు యింద్రత్వాదులకు, 
స్వయమ్‌ = తానే, విధాతా = నిర్మాతయగు, అష్టమూర్తిః = ఎనిమిది స్వరూపములు 
గలవాడగు మహేశ్వరుడు, తత్ర = ఆ హిమవత్‌ చరియ యందు, స్వమ్‌ + ఏవ = తనదే 
యగు, మూర్త్యన్తరమ్‌ = రూపాంతరమును, సమిత్సమిద్ధమ్‌ = సమిధలచే ప్రకాశించుచున్న 
అగ్నిమ్‌ = అగ్నిని, ఆధాయ = ప్రతిష్టాపన చేసి, కేన + అపి = ఏదో, కామేన = కోరికచే, 
తపః = తపస్సును, చచార = ఆచరించెను. 
తాత్పర్యము :- తఫఃఫలములగు యింద్రత్వాదులకు తానే నిర్మాతయగు పరమేశ్వరుడు 
ఆ హిమవచ్చరియ యందు తనదే యగు రూపాంతరమును, సమిధలచే ప్రకాశించుచున్న 
అగ్నిని ప్రతిష్టాపన చేసి ఏదో కోరికచే తపస్సును ఆచరించెను. 
విభక్తులు /క్రియలు :- 1) తపసః - తపసః, తపసోః, తపసామ్‌; సకారాన్త నపుంసకలింగ తపస్‌ శబ్దము, 
షష్టీవిభక్తి ఏకవచనము. 2) ఫలానామ్‌ - ఫలస్య, ఫలయోః, ఫలానామ్‌; అకారాన్త నపుంసకలింగ ఫల శబ్దము, 
షష్టీవిభక్తి బహువచనము. 3) స్వయమ్‌ - అవ్యయము. 4) విధాతా - విధాతా, విధాతారౌ, విధాతారః; బుకారాన్త 
పుంలింగ విధాత్ళ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 5) అష్టమూర్తిః - అష్టమూర్తి, అష్టమూర్తీ, అష్టమూర్తయః; 
ఇకారాన్త పుంలింగ అష్టమూర్తి శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 6) తత్ర - అవ్యయము. 7) ఏవ - 
అవ్యయము. 8) స్వమ్‌ - స్వమ్‌, స్వా, స్వాన్‌; అకారాన్త పుంలింగ స్వ శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 9) 
మూర్యన్తరమ్‌ - మూర్యన్తరమ్‌, మూర్యన్తరౌ, మూర్యన్తరాన్‌; అకారాన్త పుంలింగ మూర్యన్తర శబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 10) సమిత్సమిద్ధమ్‌ - సమిత్సమిద్ధమ్‌, సమిద్దా, సమిద్దాన్‌; అకారాన్త పుంలింగ “సమిత్సమిద్ధమ్‌” 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 11) అగ్నిమ్‌ - అగ్నిమ్‌, అగ్నీ అగ్నయః; ఇకారాన్త పుంలింగ “అగ్ని 
శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 12) ఆధాయ - ఆ+ధా+క్వా (ల్యబన్తము). 13) కేన - కేన, కాభ్యామ్‌, 
కై; మకారాన్త పుంలింగ కిమ్‌ శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 14) కామేన - కామేన, కామాభ్యామ్‌, 
కామైః; అకారాన్త పుంలింగ కామ శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 15) తపః - తపః, తపసీ, తపాంసి; 
సకారాన్త నవుంసకలింగ తపశ్శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 16) చచార - క్రియ (లిట్‌ 
ప్రథమపురషైకవచనము). 


సమాసాలు :- 
1) అష్టమూర్తిః - అష్టా మూర్తయో యస్య (బహువ్రీహి) సః; 


70 


144 మృణాళినీ వ్యాఖ్యా 


2) మూర్యన్తరమ్‌ - అన్యా మూర్తిః (మయూరవ్యంసకాది సమాసము) తత్‌; 
3) సమిత్సమిద్ధమ్‌ - సమిద్భిః సమిద్ధః (తృ.త.) తమ్‌. 
సంధులు :- 
1) మూర్తి + అన్తరమ్‌ = మూర్వన్తరమ్‌, యణాదేశసన్థిః, ఇకో యణచి. 
2) కేన + అపి = కేనాపి, సవర్ణదీర్ణసన్టిః, అకః సవర్డే దీర. 
8) తపః + చచార = తపశ్చచార, శ్చుత్వసన్థిః. 
వదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. అష్టమూర్తి - 
ఎ) శ్లో జలం వహ్నాన్తఢథా యమా నూర్యాచంద్రమసౌ తథా । 
ఆకాశం వాయురవనీ మూర్తయో౨ షా వినాకినః // 
బి శ్లో వుథ్వీ సలిలం తేజో వాయురాకాశమేవ చ॥ 
సూర్యాచన్దమసౌ సోమయాజీ చేత్యష్టమూర్తయః // 
సి) అభిజ్ఞానశకున్తల నాటక ప్రథమాంక ప్రథమ శ్లోకమును ఇట అనుసంధానము 
చేసుకొనదగును. 
శ్లో యా నృష్షిః స్రమ్రరాద్వా వహతి విధహుతం యా వావిర్వా చ హోతీ 
యే ద్వే కాలం విధత్తః (శుతివిషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్‌॥ 
యామామహుః సర్వభూత ప్రకతిరితి యయా ప్రాణినః (పాణవన్తః 
(ప్రత్యక్షాభిః వ్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీఈః // 1-1 
డి) జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత 'శ్రీదక్షిణామూర్యష్టకమిను కూడ ఇట 
అనుసంధానము చేసుకొనదగును. సర్వమూ శివమయము గదా! 
శ్లో, _ కైలాసగౌరం వృషమారురుక్షోః 
పాదార్పణానుగ్రహావూతప్పష్ణమ్‌ ॥ 
అవేపొ మాంకింకరమష్ట్రమూర్తేః 
కుంభోదరం నామ నికుమృతుల్వమ // రఘువంశమ్‌ 2-85. 
వెండి కొండవలె తెల్లనగు నందిపై ఎక్కునిచ్చగల శివుని చరణవిన్యాసానుగ్రహమున 
పవిత్రమయిన వీపుగల నన్ను పరమేశ్వరుని సేవకునిగా నికుంభునితోడ సమానునిగా 
కుంభోదరుడను వానినిగా తెలియుము. 
2. అగ్నిమ్‌ - ఎ) అగ్నే 
మంత్రము - అగ్నే నయ సుపథా రాయే అస్మాన్‌ విశ్వాని దేవ వయూవాని విద్వాన్‌ 
యుయోధ్వస్మజ్ఞుహురాణమేనః భూయిష్టాం తేనమ ఉక్తిం విధేమ. బుగ్వేదం 1-189-1 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 145 


ఓ అగ్నీ! నీవు సమస్తము తెలిసినవాడవు. కుటిలములగు మా పాపములను పోగొట్టి 
మంచి మార్గమున మమ్ము ప్రవేశపెట్టుము. మాకు సంపదలను లభింపజేయుము. నీకు 
నమశ్ళతములు. 

బి) శ్లో! ప్రాణానాం ధారణార్థాయ యో9_న్నం భుజ్బే చతుర్విధమ్‌ । 

అంతర్భూతః వచత్యగ్ని స్తన్మ్రై పాకాతనే నమః ॥ 
-మహాభారతమ్‌ - భీష్టస్తవరాజము - 75 

“..పాకస్వరూపుడగు ఆ పురుషోత్తమునకు నమస్కారము చేయుచున్నాను.” 

సి) ఇట అగ్నిసూక్తమును అనుసంధానము చేసికొనదగును. 

(క్రియాదర్భము :- 1) చచార- చర (చర్‌) భక్షణే, గతౌ (తినుట, వెళ్ళుట) భ్వాదిప్రకరణమ్‌ 
(1). సకర్మకమ్‌, సేట్‌, పరస్మైపదీ. లిట్‌. 

ప్రథమపురుషరూపాలు : చచార - చేరతుః - చేరుః 

అలంకారములు :- “అనుప్రాసి ల్ల 


అవతారికా :- పార్వత్యాః పరిచర్యా. (పార్వతి పరిచార్య) 
శ్లో అనర్హ్యమర్థ్యేణ తమద్రినాథః 

స్వర్గాకసామర్చితమర్చయిత్వా । 

ఆరాధనాయాస్యసభీ సమేతాం 

సమాదిదేశ ప్రయతాం తనూజామ్‌ ॥ ర్‌రి 
వదవిభాగము :- అనర్హ్యమ్‌, అర్భ్యణ, తమ్‌, అద్రినాథః, స్వర్ణౌకసామ్‌, అర్చితామ్‌, 
అర్బయిత్వా, ఆరాధనాయ అస్య, సభఖీసమేతామ్‌, సమాదిదేశ, ప్రయతామ్‌, తనూజామ్‌. 
అన్వయ(క్రమము :- అధద్రినాథః, అనర్హ్యమ్‌, స్వర్గాకసామ్‌, అర్చితమ్‌, తమ్‌, అర్హ్హేణ, 
అర్చ్బయిత్వా, అస్య, ఆరాధనాయ, సభఖీసమేతామ్‌, ప్రయతామ్‌, తనూజామ్‌, సమాదిదేశ. 
(్రతివదార్ధము *- అద్రినాథః = హిమవంతుడు, అనర్హ్యమ్‌ = అనంత మహిమాన్వితు 
డైనట్టియు, స్వర్గౌాకసామ్‌ = దేవతలకు, అర్చితమ్‌ = పూజ్యుడైనట్టియు, తమ్‌ = ఆ 
శివుని, అర్థే ్యణ = పూజకొజకగు జలముతో, అర్చయిత్వా = పూజించి, అస్య = ఆ 
శివునియొక్క, ఆరాధనాయ = పూజ కొబికు, సభీసమేతామ్‌ = సఖులతో కూడినదియును, 
ప్రయతామ్‌ = నియమవంతురాలగు, తనూజామ్‌ = తన కుమారితను (పార్వతీ దేవిని), 
సమాదిదేశ = నియమించెను. 
తాత్పర్యము :- హిమవంతుడు, అనంత మహిమాన్వితుడైనట్టియు, దేవతలకు 
పూజ్యుడైనట్టియు ఆ శివుని పూజ కొజకగు జలముతో పూజించి ఆ శివునియొక్క పూజ 


71 


146 మృణాళినీ వ్యాఖ్యా 


కొజకు సఖులతో కూడినదియును, నియమవంతురాలగు తన కుమారిత యగు పార్వతీదేవి 
ని నియమించెను. 

విభక్తులు / క్రియలు *ా 1) అద్రినాథః - అద్రినాథః, అద్రినాథౌ, అద్రినాథాః; అకారాన్త పుంలింగ 
అద్రినాథశబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 2) అనర్హ్యమ్‌ - అనర్థ్యమ్‌, అనర్భ్యౌ అనర్జ్యాన్‌; అకారాన్త పుంలింగ 
అనర్థ్య శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 3) స్వర్గౌకసామ్‌ - స్వర్గౌకస్య, స్వర్గాకయోః, స్వర్గౌకసామ్‌; అకారాన్త 
పుంలింగ స్వర్గాకస శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 4) అర్చితమ్‌ - అర్చితమ్‌, అర్చితౌ, అర్చితాన్‌; అకారాన్త 
పుంలింగ అర్చిత శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 5) తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 6) అర్జ్యేణ - అర్థ్హ్యేణ, అర్హా భ్యామ్‌, అర్హ్యైః; అకారాన్త పుంలింగ అర్హ్య 
శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 7) అర్చయిత్వా - అవ్యయము. 8) అస్య - అస్య, అనయోః, ఏషామ్‌; 
మకారాన్త పుంలింగ ఇదమ్‌ శబ్దము, షటష్టీవిభక్తి ఏకవచనము. 9) ఆరాధనాయ - ఆరాధనాయ, అరాధనాభ్యామ్‌, 
అరాధనేభ్యః; ఆకారాన్త నపుంసకలింగ “ఆరాధన” శబ్దము, పంచమీవిభక్తి ఏకవచనము. 10) సఖీసమేతామ్‌ - 
సభఖీసమేతామ్‌, సభఖీసమేతే, సఖీసమేతాః; ఆకారాన్త సస్త్రీలింగ సఖీసమేతా శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 
11) ప్రయతామ్‌ - ప్రయతామ్‌, ప్రయతే, ప్రయాతాః; ఆకారాన్త స్త్రీలింగ ప్రయతా శబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 12) తనూజామ్‌ - తనూజామ్‌, తనూజే, తనూజా ఆకారాన్త స్త్రీలింగ తనూజ శబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 13) సమాదిదేశ - క్రియ. 


సమాసాలు :- 
1) అద్రినాథః - అద్రీణాం నాథః (షత.); 
2) అనర్హ్యమ్‌ - న అర్హ్యః (నజ్‌్తత్సు.) అనర్హ్యః తమ్‌; 
3) స్వర్గౌకసామ్‌ - స్వర్గః ఓకః యేషామ్‌ (బహుప్రీహి) తే స్వర్గాకసః, తేషామ్‌; 
4) సఖీసమేతామ్‌ - సఖీభ్యాం సమేతా (తృ.త.) తామ్‌. 
సంధులు :- 
1) స్వర్గ + ఓకసామ్‌ = స్వర్గౌకసామ్‌, వృద్ధిసన్థిః, వృద్ధిరేచి (సూ 6-1-85). 
2) ఆరాధనాయ + అస్య = ఆరాధనాయాస్య, సవర్ణదీర్షసన్ధిః. 
పాఠాంతరాలు :- 1) సభీసమేతామ్‌ - సఖీసమగ్రామ్‌. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. అర్జ్యేణ - ఎ) అర్హ - అర్ట్‌ + ఘజ్‌ “పాదార్థాభ్యాం' చేతి యత్పత్యయః. 
బి) దూర్వాక్షత సర్షపపుష్పాది విరచితో దేవ బ్రాహ్మణాది సమ్మానార్థః పూజోపచారబేధః 
సి) 1) అయే వనదేవతేయం ఫలకుసుమ పల్లవార్డేణ మాముపతిష్టతే। 
-ఇతి ఉత్తరచరితే. 
2) 'స ప్రత్యగైః కుటజకుసుమైః కల్పితార్దాయ తస్మై" - ఇతి మేఘధూతే. 
3) 'దూర్వాసర్షప పుష్పాణాం దత్వార్హపూర్ణమంజలిమ్‌” - ఇతి యాజ్ఞవల్యః 
డి) తుల్యభావమున్న రఘువంశము (5-2) లోని ఈ శ్లోకాన్ని ఇట అనుసంధానము 
చేసుకొనదగును. 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 147 


శ్లో న వృణ్ఞుయే వీతపొరణ్యయత్వా = 
త్ఫాత్రే నిధాయార్హ్యమనర్హళీలః । 
(శుతప్రకాళశం యశసా వ్రకాశః 
(ప్రత్యుజ్ఞగామాతిథిమాతిథేయః ॥ 
అతిధిపియుడై యమూల్యస్వభావము గలిగిన రఘుమహారాజు మృత్పాత్రమున 
పూజాద్రవ్యమునుంచుకొని సకల శాస్త్రముల యందును ప్రసిద్ధికెక్కిన యభ్యాగతుడైన 
కౌత్సర్షి నెదురేగెను. 
ఇ) శ్రీ సదాశివబ్రహ్మేంద్రసరస్వతి స్వామివారు రచించిన “శ్రీ శివమానసికపూజాస్తుతిః 
ని ఇట అనుసంధానము చేసుకొనుట అత్యన్తమనోహరమగు విషయము. సర్వము 
శివమయమే గదా! 
శ్లో కియదాసనం (వ్రకల్ప్యం 
క్రతాసన స్వేహ నర్వతో౭_వి శివ । 
పాద్యం కుతో౭ ర్హ ప్రమవి వా 
పాద్యం సర్వత్ర వాణివాదస్య ॥ 8 
ఇచట - అచట అని కాక అంతటను స్థిరాసనాసీనుడైన స్వామికి ఎంత ఆసనమును 
కల్పించుట? దానిని ఎచటనుండి తెచ్చుట? ఇవి రెండును అసంభవములే! స్వామి 
పాదములిచటనున్నవి, అచట లేవు - అని లేదు. అట్లే ఆయన చేతులును. ఆయన 
సర్వతః పాణిపాదుడు. అట్టివానికి అర్హ్య-పాద్యముల నెచటనుండి తెచ్చి ఆపాదింపగలము? 


“సర్వతః పాణిపాదం తత్‌ సర్వతో? క్షి శిరోరుహమ్‌” - అని (శ్రుతి. 
(క్రియాదర్భము :- సమాదిదేశ - (సమా +దిదేశ) పూర్వము చెప్పబడినది. 
అలంకారములు :- 'అనుప్రాసి ల్ల 


శ్లో ప్రత్యర్థిభూతామపి తాం సమాధేః 

శుశూషమాణాం గిరిశోల నుమేనే । 

వికారహేతౌ సతి విక్రియన్తే 

యేషాం న చేతాంసి త ఏవ ధీరాః ॥ 59 
వదవిభాగము :- ప్రత్యర్థిభూతామ్‌, అపి, తామ్‌, సమాధేః, శుశూషమాణామ్‌, గిరిశః, 
అనుమేనే, వికారహేతౌ, సతి, విక్రియన్తే, యేషామ్‌, న, చేతాంసి, తే, ఏవ, ధీరాః. 
అన్వయగక్రమము :- గిరిశ, సమాధేః, ప్రత్యర్థిభూతామ్‌, అపి, శుశ్రూషమాణామ్‌, తామ్‌, 
అనుమేనే, వికారహేతౌ, సతి, యేషామ్‌, చేతాంసి, తే, ఏవ, ధీరాః 


72 


148 మృణాళినీ వ్యాఖ్యా 


(్రతిపదార్థము := గిరిశ = శివుడు, సమాధేః = యోగమునకు, ప్రత్యర్థిభూతామ్‌ +అపి = 
ప్రతికూలురాలు ఐనను, శుశూషమాణామ్‌ = సేవించుచున్నట్టి, తామ్‌ = ఆ పార్వతీ 
దేవిని, అనుమేనే = అంగీకరించెను, వికారహేతౌ (సతి) = మనశ్చలనమునకు 
కారణముండగా, యేషామ్‌ = ఎవరియొక్క చేతాంసి = చిత్తములు, న విక్రియన్తీ = 
మావో, తే + ఏవ = వారే, ధీరాః = దృఢచిత్తులు. 

తాత్సర్భము :- శివుడు యోగమునకు ప్రతికూలురాలైనను సేవించుచున్నట్టి ఆ పార్వతీదేవిని 
అంగీకరించెను. మనశ్చలనమునకు కారణముండగా ఎవరి చిత్తములు మాబవో వారే 
దృఢచిత్తులు. 

విభక్తులు / (క్రియలు :- 1) గిరిశః - గిరిశ, గిరిశౌ, గిరిశాః; అకారాన్త పుంలింగ, గిరిశ శబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 2) సమాధేః - సమాధేః, సమాధ్యోః, సమాధీనామ్‌; ఇకారాన్త పుంలింగ సమాధి 
శబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 8) అపి - అవ్యయము. 4) ప్రత్యర్థిభూతామ్‌ - ప్రత్యర్థిభూతామ్‌, ప్రత్యర్థిభూతే, 
ప్రత్యర్థిభూతాః; ఆకారాన్త స్త్రీలింగ ప్రత్యర్థిభూతా శబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 5) శుశ్రూషమాణామ్‌ - 
శుశ్రూషమాణామ్‌, శుశ్రూషమాణే, శుత్రూషమాణాః; ఆకారాన్త స్త్రీలింగ శుభ్రూషమాణా శబ్దము, ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 6) తామ్‌ - తామ్‌, తే, తాః, దకారాన్త స్రీలింగ తచ్చబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 7) 
అనుమేనే - క్రియ (అను + మన్‌ - లిట్‌) - ఆత్మనేపదిరూపము. 8) వికారహేతౌ - వికారహేతౌ, వికారహేత్వో,, 
వికారహేతుషు; ఉకారాన్త పుంలింగ వికారహేతు శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 9) సతి - సతి, సతో, 
సత్సు; తకారాన్త పుంలింగ సత్‌ శబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 10) యేషామ్‌ - యస్య, యయోః, యేషామ్‌; 
దకారాన్త పుంలింగ యచ్చబ్దము, షటష్టీవిభక్తి బహువచనము. 11) చేతాంసి - చేతః, చేతసీ, చేతాంసి; సకారాన్త 
నపుంసకలింగ చేతశ్ళ్శబ్దము, (ప్రథమావిభక్తి బహువచనము. 12) ఏవ - అవ్యయము. 13) న - అవ్యయము. 
14) విక్రియన్తే - క్రియ (లట్‌) (కర్మణి). 15) తే - సః, తౌ. తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి 
బహువచనము. 16) ధీరాః - ధీరః, ధీరౌ, ధీరాః; అకారాన్త పుంలింగ ధీర శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము. 


సమాసాలు :- 
1) ప్రత్యర్థిభూతామ్‌ - ప్రత్యర్థినీ భూతా (సుప్పుపా) తామ్‌; 
2) వికారహేతౌ - వికారస్య హేతుః (షత.) వికారహేతుః, తస్మిన్‌; 
3) గిరిశ - గిరౌ శేతే (అలుక్‌ సమాసః) 
సంధులు :- 
1) గిరిశ + అనుమేనే = గిరిశోఐ_నుమేనే, ఉత్తాదేశసన్థిః. 
2) తలే + ఏవ= త ఏవ. 
పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. సమాధేః - ఎ) సమాధిః - 1) సమాధీయతేల స్మిన్‌ మనో జనైరితి. సమ్‌+ఆ+ధా+ 
ఉపసర్గే ధోః కిల ఇతి కి. 
2) “ప్రణిధానం సమాధానం సమాధిశ్చ సమాస్త్రయః ॥” హ.కో. 128. 
3) “అవధానసమాధానప్రణిధానాని తు సమాధా స్యుః ॥1” అభిధానచిన్తామణి(6- 14) 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 149 


4) శ్లో॥ _ కదాబిదానన్ననభీముఖేన సా 
మనోరథజ్ఞం వితరం మనస్వినీ / 
అయాచతారణ్యనివానమాత్ళనః 
ఫలోదయానాయ తవః నమాధయే ॥ కు.సం (5-6) 

“...తన కోరిక ఫలించువరకు తపస్సు చేసికొనుటకై అనుమతిని తన ఇష్టసఖి ద్వారా 
(క్రియాదర్భము :- అనుమేనే - అను ఉపసర్గ; మను (మన్‌) అవబోధనే (తెలియుట). 
తనాదిప్రకరణమ్‌ (8), సకర్మకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ. లిట్‌. 

ప్రథమపురుషరూపాలు : అనుమేనే - అనుమేనాతే - అనుమేనిరే 

2) విక్రియన్తే - వి-ఉపసర్గ, డు కృ ఇ్‌ కరణే (చేయుట). తనాదిప్రకరణమ్‌ (8). 
సకర్శకమ్‌, అనిట్‌, కర్మణి ప్రయోగము, ఆత్మనేపదరూపము. లట్‌. 

ప్రథమపురుషరూపాలు : విక్రియతే - విక్రియేతే - విక్రియన్తే. 
అలంకారములు :- ఇట 'అర్భానరన్యాసాలంకార'మున్నదని చెప్పదగును. 

శ్లోక ఉత్తరార్థముచే పూర్వార్థము సమర్థింపబడుటచే నిది “అర్థాన్తరన్యాసాలంకార'మని 
చెప్పదగును. అన్వయము - సరళము. 
లక్షణము: - శ్లో! సామాన్యం వా విశేషేణ విశేషన్తేన వా యది // 

కారం చ కారణేనేదం కార్చేణ చ సమర్హ్యతే I 
సా ధర్మ్యేణేతరేణార్థాన్తరన్యాసో9_ష్టధా తతః॥ - సాపొత్పదర్చణే -10 


LS 


అవతారికా :- శుశ్రూషాప్రకారమేవాహ। పార్వతి శివునికెట్లు శుశ్రూష చేసినదో వివరించ 
బడుచున్నది. 
శ్లో॥ అవచితబలిపుష్పా వేదిసమ్మార్గదక్షా 

నియమవిధిజలానాం బర్షిషాం చోపనేత్రీ | 

గిరిశముపచచార ప్రత్యహం సా సుకేశీ 

నియమితపరిఖేదా తచ్ళిరశ్చనపాదైః ॥ 60 
ఇతి మహాకవి శ్రీకాళిదాసకృతౌ కుమారసమృవే మహాకావ్యే ఉమోత్సతిర్నామ ప్రథమః సర్గః 
పదవిభాగము :- అవచితబలిపుష్పా, వేదిసమ్మార్గదక్షా, నియమవిధిజలానామ్‌, బర్జిషామ్‌, 
చ, ఉపనేత్రీ (సతీ), గిరిశమ్‌, ఉపచచార, ప్రత్యహమ్‌, సా, సుకేశీ, నియమిత పరిఖేదా, 
తచ్చిరశ్చన్దపాదైః. 


73 


150 మృణాళినీ వ్యాఖ్యా 


అన్వయ(క్రమము :- సుకేశీ, సా, అపచితబలిపుష్పా, వేదిసమ్మార్గదక్షా, నియమవిధి 
జలానామ్‌, బర్జిషామ్‌, చ, ఉపనేత్రీ (సతీ) తచ్చిరచన్దపాదైః, నియమితపరిఖేదా (సతీ), 
ప్రత్యహమ్‌, గిరిశమ్‌, ఉపచచార. 
(ప్రతివదార్ధము := సుకేశీ = సొంపైన తలవెండ్రుకలు గలదైన, సా = ఆ పార్వతీదేవి, 
అవచితబలిపుష్పా = కోయబడిన పూజాపుష్పములు గలదియు, వేదిసమ్మార్గదక్షా = నియమ 
వేదికను ఊడ్చుటయందు నేర్చరియు, నియమవిధిజలానామ్‌ = నిత్యానుష్టానమునకైన 
నీళ్ళను, బర్జిషామ్‌ చ = దర్భలను, ఉపనేత్రీ (సతీ) = తెచ్చి పెట్టునదియు, తచ్చిరశ్చన్టపాదైః 
= ఆ శివునియొక్క శిరమందున్న చంద్ర కిరణములచేత, నియమితపరిఖేదా (సతీ) = 
అడచ బడిన యయాసము గలదియిె, ప్రత్యహమ్‌ = ప్రతిదినమును, గిరిశమ్‌ = శివునిగూర్చి, 
ఉపచచార = సేవించెను. 
తాత్పర్యము :- సొంపయిన తలవెండ్రుకలు గలదైన ఆ పార్వతీదేవి, కోయబడిన 
పూజావుష్పములు గలదియు, నియమవేదికను ఊద్భుటయందు నేర్చరియు, 
నిత్యానుష్టానమునకైన నీళ్ళను, దర్భలను తెచ్చిపెట్టునదియు, ఆ శివుని శిరమందున్న 
చంద్రకిరణములచేత అలసట లేనిదియై ప్రతిదినమును శివుని గూర్చి సేవించెను. 
విభక్తులు / (క్రియలు :- 1) సుకేశీ - సుకేశీ, సుకేశ్యా, సుకేశ్యః; ఈకారాన్త స్ర్రీలింగ సుకేశీ శబ్దము, 
ప్రథమావిభక్తి ఏకవచనము. 2) సా - సా, తే, తాః; దకారాన్త స్త్రీలింగ తచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
3) అవచితబలిపుష్పా - ...పుష్పా, ...పుప్పే, ... పుష్పాఖ ఆకారాన్త స్రీలింగ ...పుష్ప శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 4) వేదిసమ్మార్గదక్షా - ...దక్షా, ... దక్షే ...దక్షాఖ ఆకారాన్త స్త్రీలింగ ... దక్షా శబ్దము, ప్రథమావిభక్తి 
ఏకవచనము. 5) నియమవిధిజలానామ్‌ - ...జలస్య, ...జలయోః, ...జలానామ్‌; అకారాన్త నపుంసకలింగ 
నియ...జల శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 6) చ - అవ్యయము. 7) బర్జిషామ్‌ - బర్జిషు, బర్జిష్రో, బర్జిషామ్‌; 
షకారాన్త నపుంసకలింగ బర్షిష్‌ శబ్దము, షష్టీవిభక్తి బహువచనము. 8) ఉపనేత్రీ-ఉపనేత్రీ, ఉపనేత్రా, ఉపనేత్య్యః; 
ఈకారాన్త స్రీలింగ ఉపనేత్రీ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 9) త...పాదైః - పాదేణ, పాదాభ్యామ్‌, పాదైః; 
అకారాన్త పుంలింగ పాద శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 10) నియమిత పరిఖేదా - ....ఖేదా, ....ఖేదే, 
....ఖేదాఖ ఆకారాన్త స్త్రీలింగ ....ఖేదా శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 11) ప్రత్యహమ్‌ - అవ్యయము. 12) 
గిరిశమ్‌ - గిరిశమ్‌, గిరిశౌ, గిరిశాని; అకారాన్త పుంలింగ గిరిశ శబ్దము, ద్వితీయావిభక్తి ద్వివచనము. 18) 
ఉపచచార - క్రియ. 
సమాసాలు :- 
1) అవచితబలిపుష్పా - బలేః పుష్పాణి (షత.) అవచితాని బలిపుష్పాణి యయా 
(బహువ్రీహి) సా; 
2) వేదిసమ్మార్గదక్షా - వేదేః సమ్మార్గః (షత. ) తస్మిన్‌ దక్షా (స.త.); 
3) నియమవిధిజలానామ్‌ - నియమస్య విధిః (ష.త.) నియమవిధేః జలాని (ష.త.) 
తేషామ్‌; 
4) తచ్చిరశ్చంద్రపాదైః - తస్య శిరః (షత.) చంద్రస్య పాదాః (షత.) తచ్చిరసి 
చంద్రపాదాః (స.త.) తైః 


శ్రీ కుమార సంభవ మహాకావ్యమ్‌ 151 


5) నియమితపరిఖేదా - నియమితః పరిఖేదః యస్యాః (బహువ్రీహి) సా; 
6) ప్రత్యహమ్‌ - అహని అహని (అవ్యయీభావ సమాసః). 
సంధులు :- 

1) చ + ఉపనేత్రీ = చోపనేత్రీ. 

2) తత్‌ + శిరః = తచ్చిరః, ఛత్వసంధిః, శశ్ళోలి టి (సూ 8-4-62). ఛత్వమవీతి 
వాచ్యమ్‌-పదాంతమందున్న వర్ణముల మొదటి నాలుగు అక్షరములకు (రుయ్యులకు) 
పరముగా నున్న శకారమునకు అచ్చులుగాని, హయవరలలుగాని పరమగుచో 
ఛకారము వికల్పముగ వచ్చును. తద్‌ + శిరః - దకారమునకు శ్చుత్వము, తజ్‌ 
+ శిరః - జకారమునకు చర్వము, తచ్‌ + శిరః - శకారమునకు ఛత్వము, తచ్‌ 
+ ఛిరః - తచ్చిరః, తచ్చిరః. 

8) శిరః + చన్టపాదైః, శిరశ్చన్దపాదైః, శ్చుత్వసన్షిః. 

పదవ్యుత్తత్తి - నిఘంటుప్రమాణములు - కావ్యద్రయోగములు. 
1. గిరిశమ్‌ - ఎ) గిరిశ- గిరిరాశ్రయత్వేన వసతిత్వేనాస్యస్య ఇతి! 'లోమాదిపాదిపిచ్చాదిభ్యః 
శనేలచళ ఇతి శ। యద్వా గిరౌ కైలాసాఖ్య పర్వతే, ఆధ్యాత్మికార్థె తు నిత్యశుద్ధమనసీత్యర్థః, 
శేతే విరాజతే ఇతి; యద్వా గిరిం త్రిగుణవృత్తాత్మకం మనః శ్యతి తనూకరోతి విశుద్ధం 
కరోతి శరణాగతభక్తసాధూనామ్‌। శీజ్‌ శయనే, శో తనూకరణే వా, గిరౌ దశ్చన్లసి” 
ఛాన్దసానాం క్వచిద్భాషాయామపి ప్రయోగ అశుశుక్షణివదిత్యాహ స్వామీ! -హలాయుధకోశవ్యాఖ్య, 
ఇట రఘువంశమహాకావ్యము నందలి ఈ పద ప్రయోగములు చూడగలరు. 
శ్లో॥ ఇతి టగల్భం పురుషాధిరాజో 
మృగాధిరాజస్య వచో నిశమ్య । 
ప్రత్యహతానస్తో గిరిశప్రభావా - 
దాతృన్గవజ్ఞాం శిధిలీచకార ॥ 2-41 
నరాధిపుడగు దిలీపుడు మృగాధిపుడగు సింహము యొక్క ప్రతిభాసము పేతములైన 
ఆ మాటలను విని శివుని మహాత్య్యుము చేతనే అస్త్రము విఫలమైనదని గ్రహించి తనకు 
కలిగిన అవమానము పరిగణింపలేదు. 
శ్లో! ఆవింజరా బద్ధరజఃకణత్వాత్‌ మంజర్యుదారా శుశుభే౭_ర్జునన్వ । 
దగ్గాపి దేహం గిరిశేన రోషాత్‌ ఖజ్జీక్పుతాజ్చేవ మనోభవస్య ॥ 16-51 
...మన్య్మధథుని దహించియును కోపము చల్లారని శివునిచే మన్మథుని ధనుస్సున కున్న 
త్రెంపబడ్డ అల్లెత్రాదేమో అనునట్లు ప్రకాశించెను. 
2. పరిఖేదా - సుకేశీ : అత్ర పరిఖేదాసుకేశీ శబ్దాభ్యాం శ్రమావస్థాసులభ శోభాతిశయః 
ప్రత్యాయ్యతే। యథోక్తం శాకున్తలే. 


74 


152 మృణాళినీ వ్యాఖ్యా 


శ్లో॥ (నస్తాం సావతిమాత్రలోహితతలౌ బాహూ ఘటోత్లేవణాత్‌ 

అద్యావి స్తనవేవపథుం న జహాతి శ్వాసః వ్రమాణాధికః । 

బద్దం కర్థశళిరీషరోధి వదనే ఘర్మాంభసాం జాలకం 

బన్దే స్రంనిని చైకవాస్తయమితాః పర్యాకులా మూర్దజాః 1 1-28. 

ఏతాద్భశశోభావిశేషదర్శనే కస్యచిత్‌ క్షోభో న భవేదితి భావః - 
- మిగిలిన వివరములకు '“వివరణమ్‌” వ్యాఖ్య చూడగలరు. 
(కైయాదర్భము :- ఉపచచార - 57వ శ్లోకవ్యాఖ్య ను చూడగలరు. 
అలంకారములు :- ఇట 'పరికరలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము :- “ డక్తిర్విశేవణాః సాభిప్రాయిః వరికరో మతః 1” 
ఛందస్సు :- ఇది “మాలినీ” వృత్తము. 
లక్షణము :- 'ననమయయయుతేయం మాలినీ భోగిలోకైకి 15 అక్షరములు, యతిస్థానము 
“58 వ అక్షరము పిదప. 
ఇతరవిశేషాంశములు :- శ్రీమహాకవి శ్రీకాళిదాసవిరచిత 'శ్రీకుమారసంభవిమహా 
కావ్యము నందు ప్రథమ సర్గయందు శ్లోకములు “ఉపజాతి” వృత్తమునకు చెందినవి. ఇది 
ఇంద్రవజ్రా, మటియు ఉపేన్ద వజ్రా వృత్త లక్షణముల కలయికచే ఏర్పడినది. ఇందలి 
శ్లోకములలోని ప్రతిపాదమును అది ఇంద్రవజ్రా లేదా ఉపేంద్ర వజ్రా లక్షణమున్న పాదమో 
చూచుకొనవలసియుండును. సర్గాంతమున గల ఈ శోకము “మాలినీ వృత్తమునకు 
చెందినది. సర్గయందలి శ్లోకములన్నియు ఒక వృత్తమున రచించుట, సర్గాంతమందలి 
శ్లోకమును వేరొక వృత్తమున రచించుట సంప్రదాయము. 'సువృత్తతిలకి యందు 'సర్గాంత 
శ్లోకమును దానిని వివరించుతూ ఈ శ్లోకమునే ఉదాహరణగా పేర్మొనుట గమనించదగును. 
ప్రథమసర్ద నామము “ఉమోత్పత్తి. శ్రీ రమణమహర్షి వారిచే “నాయని గా పిలువబడిన 

శ్రీ వాసిష్టమహాగణపతి ముని రచించిన “ఉమాసహగస్తిమను కావ్యమును విద్వాంసులు 
ఇట అనుసంధానము చేసుకుందురు గాక. 

'మృణాళినీ నామమున ఈ సర్దకు నాచే చేయబడిన వ్యాఖ్యానము వికృతి నామ 
సంవత్సర అధిక వైశాఖ శుద్ద పంచమి అనగా 19-04-2010 ఉదయం 9 గంటలకు 
ప్రారంభింపబడి, 13-05-2010, అనగా “అమా” తిథిగడియలలో సాయం సమయము 
గం. 3-46 ని.లకు పూర్తి కావింపబడినది. 

శ్రీమహాగణపతి, కుమార సహిత శ్రీ సాంబసదాశివులకు మనసా, వాచా, కర్మణా 
నమస్సులర్పించుచున్నాను. అస్తు! 


తం శ శ శం ఈ ఈ 


